డిశంబరు 27౯ - 29, 2012, తిరువతి 





ఫ్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక మండలి 





01201. ౧2౮6 


వునర్నుద్రిత లఘు గ్రంథాలు 


సాహిత్య భాగా తెలు! 


ఆచార్య ఖండవల్లి లక్షీ రంజనం 





27-29 డిసెంబర్‌, 2012, తిరుపతి 





పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 


మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం 
హైదరాబాద్‌ 


సాహిత్య భాషగా తెలుగు 
రచయిత 2. ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనం 


158] : 81-86073-365-0 

(ల్రి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 

ప్రచురణల సంఖ్య: 507 

వెల - క్త 20/- 

ప్రతుల సంఖ్య 5000 

ప్రథమ ముద్రణ : ఏప్రెల్‌, 1975 

రెండవ ముద్రణ : డిసెంబరు, 2012 

ప్రతులకు ; సంచాలకులు 
ప్రచురణల విభాగం, 


పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
పబ్లిక్‌ గార్డెన్స్‌, హైదరాబాద్‌ - 500 004. 





“ ముద్రణ : శ్రీలక్ష్మి ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌, కవాడిగూడ, హైదరాబాదు 


యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్ది హైదరాబాదు 





నాంది 


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒక్క వేదిక పైకి తీసుకు వచ్చేందుకు, 
తెలుగు ప్రభలను దశదిశలా వ్యాపింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2012 డిసెంబర్‌ 
27 నుండి 29 వరకు ఏడుకొండలవాడి ఆవాసమైన తిరుపతి పుణ్య క్షేత్రంలో అత్యున్నత 
స్థాయిలో తెలుగు మహాసభలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఇతర 
దేశాల్లోనూ ఉన్న తెలుగు వారందరూ పరస్పరం భావ వినిమయం చేసుకోవడానికీ, 
తెలుగువారు తమ గత చరిత్రను సంస్మరించుకుంటూ, ఉత్కృష్టమైన భవిష్యత్తును 
నిర్మించుకోవడానికో ఈ మహా సభలు ఎంతగానో దోహదం చేస్తాయని మేము 
విశ్వసిస్తున్నాం. 

తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి 87 సంవత్సరాలు గడిచాయి. అయితే 
ఇంతవరకూ ఏ రాష్ట ప్రభుత్వం ప్రపంచ మహాసభలను నిర్వహించడానికి చొరవ 
చూపలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ప్రజాజీవితాన్ని ఎలా 
మెరుగుపరచాలీ, తెలుగు వారి వైభవాన్ని ఎలా పరిరక్షించాలీ అనే దృష్టితో పనులు 
చేపడుతోంది. తెలుగువారి నిర్వహణ సామర్థాన్ని ఇటీవల జరిగిన జీవ వైవిధ్య 
సదస్సులో కూడ ప్రభుత్వం నిరూపించింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ తెలుగు 
మహాసభలను నిర్వహించడానికి సమాయత్తమైంది. 


ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక 
పరిణామాలు సంభవించాయి. వీటి నేపథ్యంలో బహుభాషా దేశమైన మన భారత 
దేశంలో తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొద్దలైన విషయాల్లో 
జరిగిన కృషి గురించి, జరగవలసిన కృషి గురించి మనం చర్చించవలసింది ఎంతో 
ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మన తెలుగు భాష ఉనికిని కోల్పోకుండా 
పరిరక్షించేందుకు, తెలుగు బెన్నత్యాన్ని నలుదిశలా చాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత 
నిశ్చయంతో ఉంది. నిత్యం ప్రజల హితం కోరి, ప్రజల అభీష్టాలను నెరవేర్చేందుకు, 
తెలుగు జాతి దేశ విదేశాల్లో తలెత్తుకు తిరిగేలా చేసేందుకు అవిరళ కృషి చేస్తున్న మా 
ప్రభుత్వం, తెలుగు తేజం కాంతులు వెదజల్లేలా ఈ మహోజ్వలమైన సభల నిర్వహణకు 
పూనుకొంది. ఈ సభలలో సదస్సులు, తెలుగు వారి కళా ప్రదర్శనలు, చేతివృత్తుల 
ప్రదర్శనలు, లలితా కళా వైభవాన్ని చాటే కార్యక్రమాలు, రాష్ట్రేతర, విదేశాంధ్రుల 
సమావేశాలు, మొదలైన ఎన్నో అంశాలతో పాటు పుస్తక ప్రచురణ కూడ పెద్ద ఎత్తున 
చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈ లఘుగ్రంథాల ప్రచురణ జరుగుతుంది. 


ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మహాసభల సందర్భంగా ప్రచురించే 
లఘు [గ్రంథాలు పాఠకుల ఆదరణ పొందగలవని ఆశిస్తున్నాం. 


ల! 
ప ల్‌ 
(ఎన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి) 
ముఖ్యమంత్రి 


౧౦0౧110. 501, 54 ౧1౦౦? 
ఆ-8106ఆ౯ 4.౧ 5807812021 
[1/6625040-500 022. 

న౧౦౧౭: 040-23454168, 23450541 
[౭ : 040-23450899 


1 *4940గ 1ఈల3ిశ4 ర, 9.50.(490.14.8.4 
141౧516 10 ₹0656గ & 0౮1౪6, ఊూం౧60100/ & $10560గా5. (| 
గీ[00/85 & 1061) 58౧౧065 & 500/9, 1.0.0. 
60౪6౧౯౧6౧1 01 ౧608 ౧౧2౮690 








ప్రస్తావన 


తెలుగువారు తెలుగు నేలపై 37 ఏళ్ళ విరామం తర్వాత చేసుకుంటున్న పండుగ 
ప్రపంచ తెలుగు మహాసభలు. మన సంస్కృతిని నలుదిశలా వ్యాపింప జేస్తున్న తెలుగు 
వారందరూ ఒక్కచోట చేరి, తెలుగు దనాన్ని పంచు కునేందుకు, తెలుగు పరిమళాలు 
వెదజల్లేందుకు ఉద్దేశించిన సన్నివేశం ప్రపంచ తెలుగు మహాసభలు. తెలుగు వారి 
సంస్కృతి బహుముఖీనమైంది. అందులో భాష సాహిత్యం, చరిత్ర, లలితకళలు, 
జానపద, గిరిజన విజ్ఞానం వంటి ఎన్నో అంశాలున్నాయి. వీటన్నిటి గురించి 
విశ్లేషించుకుని, వాటిని పరిరక్షించడం, పోషించడం, పరివ్యాప్తి చేయడం ప్రభుత్వం 
తన విద్యుక్త ధర్మంగా భావిస్తున్నది. 


ఈ బృహత్తరమైన బాధ్యతని నెరవేర్చే సంకల్పంలో భాగంగానే “ప్రపంచ తెలుగు 
మహాసభల” నిర్వహణకు ప్రభుత్వం నడుము కట్టింది. అతి తక్కువ వ్యవధిలో అత్యంత 
సమున్నత స్థాయిలో తలపెట్టిన ఈ మహాసభలకు దేశ విదేశాల నుంచి తెలుగువారు 
స్వాగతం పలుకుతున్నారు. అత్యధిక సంఖ్యలో ఈ సభల్లో పాల్గొంటున్నారు. 


తెలుగు వారందరూ ఒక్కచోట సమకూడి, తమ గురించి చర్చించుకుని, 
భవిష్యత్తుకు బాటలు వేసుకునే క్రమంలో మన గురించి మనం మరోసారి 
తెలుసుకునేందుకు, వివిధ రంగాల్లో మనం సాధించిన దాన్ని పునశ్చరణ చేసేందుకు 
ఈ సభల సందర్భంగా సదస్సులు, లఘుగ్రంథాల ప్రచురణ, ప్రత్యేక సంచికల ముద్రణ, 


వివిధ అంశాల్లో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం 
జరుగుతున్నది. 


తెలుగువారిది ఘనమైన చరిత్ర, అత్యున్నత సంస్కృతి. అయితే కాలంతో పాటు 
అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలుగువారు ఎప్పటి కప్పుడు తమ సంస్కృతిలోకి కొత్త 
నీరును ఆహ్వానించడం సహజం. ఈ “పాతకొత్తల మేలు కలయికే” ఒక జాతిని 
నిత్యచైతన్యంతో నింపుతుంది. ఈ విధంగా కొత్త దనాన్ని ఆహ్వానిస్తూనే, మన 
గతవైభవాన్ని విస్మరించకుండా కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇవన్నీ 
ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో చర్చకు రానున్నాయి. అందరం కలిసి, తెలుగుదనాన్ని 
పరిరక్షంచుకునే ప్రయత్నం చేయవలసిన తరుణం ఆసన్నమైంది. 

వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తెలుగువారి భాష, సాహిత్యం, సంస్కృతి, 
పౌరజీవనం తదితర అంశాలపై లఘుగ్రంథాలను నివషాతుల చేత రచింపజేసి ప్రచురించే 
గురుతర బాధ్యతను పొట్టి (్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, తెలుగు అకాడమీ, 
రాష్ట సాంస్కృతిక శాఖ నిర్వర్తిస్తున్నాయి. తెలుగు ప్రజలు కలకాలం ఉపయోగించుకునే 
విధంగా ఈ పుస్తక ప్రచురణ జరుగుతోంది. వీటిని పాఠకులు, తెలుగు భాషాభిమానులు, 
పండితులు ఆదరిస్తారని విశ్వ సిస్తున్నాను. 


౮ వమలతుతాకే.. 


(వట్టి వసంతకుమార్‌) 


పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 


౨0౦1 5984040౮ 1..0 ₹8[ల౮౮ ఈ]౫/5వ1గ/ 


ఆచార్య ఎల్లూరి శివారెడ్డి లలిత కళాక్షేత్రం, 
ఉపాధ్యక్షులు పబ్లిక్‌ గార్జెన్స్‌, 


నివేదన హైదరాబాద్‌-500 004 


ఇన్నేళ్ళ తరువాత (ప్రపంచ తెలుగు గుహాసభలు జరగడం తెలుగు భాషా 
సాహిత్యాభిమానులకు, సంస్కృత ప్రియులకు, "విధ రంగాలలో నిష్టాత్గులైన మేధావులకు 
ఆనంద ప్రదమైన అంశం. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ఉత్తేజం తోనే 
1985లో పొట్టి బ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆవిర్భవించింది. తెలుగు విశ్వ 
విద్యాలయం ఈ రాష్ట్రంలోను, భారత దేశంలోను, విదేశాలలోను ఎన్నో సభలు, సమావేశాలు 
నిర్వహించింది. భాషా సాహిత్య సంస్కృతుల్ని దృష్టిలో ఉంచుకొని అనేక గ్రంథాలను 
వెలువరించింది. తెలుగు విశ్వవిద్యాలయం అప్పటి సాహిత్య అకాడమీ నిర్వహించిన పాత్రను 
చాలా వరకు బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నది. విస్తరణ సేవా విభాగాన్ని అకాడమీల 
విభాగంగా మార్చి దానికి సంబంధించిన కార్యక్రమాలను చేపడుతున్నది. నిధుల కొరత 
వల్ల కొన్ని కార్యక్రమాలను అనుకున్న స్థాయిలో చేయలేకపోతున్నాం. 


ఈ నాలుగవ ప్రపంచ మహాసభల సందర్భంగా తెలుగు విశ్వ విద్యాలయం తన 
వంతు బాధ్యతను స్వీకరించింది. భారత దేశంలో పదిచోట్ల సన్నాహక సభలు ఇప్పటికే 
అధిక భాగం నిర్వహించింది. 1975లో మహాసభల సందర్భంగా ప్రచురించిన 30 లఘు 
గ్రంథాల్ని పునర్శుద్రిస్తున్నది. మరొక 50 గ్రంథాలను ప్రత్యేకమైన అంశాలమీద రాయించి 
ఈ మహాసభల సందర్భంగా విడుదల చేస్తున్నది. ఆయా రంగాలలో నిష్టాత్ములైన వారిచేత 
ప్రామాణిక గ్రంథాలను రాయించాలన్నది మా విశ్వవిద్యాలయం ఆశయం. నిజంగా ఇంత 
స్వల్ప సమయంలో గ్రంథ రచన చేసి సహకరించిన రచయితలకు మా ధన్యవాదాలు. ఈ 
(గ్రంథాల ప్రచురణకు ఆర్థిక సహకారం అందించిన ప్రభుత్వానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి 
గౌరవనీయులు మాన్యశ్రీ నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి గారికి, సాంస్కృతిక శాఖామాత్యులు, 
మాన్యశ్రీ వట్టి వసంతకుమార్‌ గారికి, సంబంధిత ప్రభుత్వాధికారులకు మా విశ్వవిద్యాలయం 
పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పరంపరలో 1975 నాటి మొదటి ప్రపంచ 
తెలుగు మహాసభల సందర్భంగా ముద్రించిన ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనం గారి 
“సాహిత్య భాషగా తెలుగు” అనే గ్రంథాన్ని పునర్శుద్రిస్తున్నాం. గ్రంథముద్రణ కార్యక్రమంలో 
చేదోడు వాదోడుగా ఉన్న ఆచార్య సి. మృణాళిని గారికి, ఆచార్య డి. మునిరత్నం నాయకుడు 


గారికి అభినందనలు. 
ల్లూరి శివారెడ్డి) 





౪111 


ముందుమాట 


ఎన్నో ఏళ్లుగా అనుకొంటున్న ప్రపంచ తెలుగు మహాసభలు జరుగనున్న 
పర్వసమయం ఆసన్నమవుతున్నది. ప్రపచంలోని తెలుగువారి ప్రతినిధులనందరినీ 
ఒకచోట సమీకరించవలెనని పెద్దలందరూ కన్నకలలు ఫలిస్తున్న శుభసమయమిది. 
రాబోయే ఉగాది, రెండువేల అయిదువందల సంవత్సరాల తెలుగు జాతి చరిత్రలో 
మరపురాని మధుర ఘట్టముకాగలదు. 

క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దికి చెందిన శాతవాహన రాజుల కాలంనుంచి 
తెలుగు ప్రజలకు ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నది. భారత దేశంలో తెలుగు మాట్లాడే 
ప్రజలు దాదాపు ఐదు కోట్లకు పైగా ఉన్నారు. హిందీ మాట్లాడే వారి తరువాతి 
స్థానం తెలుగువారిదే. బౌద్ధపూర్వయుగం నుంచి ఇటీవల బ్రిటీష్‌ సామ్రాజ్య పరిపాలనా 
యుగం వరకూ తెలుగువారు పెద్దఎత్తున ప్రపంచం నలుమూలలకూ వలస వెళ్లడం 
జరిగింది. అట్లా వెళ్లిన తెలుగువారు తమ భాషా సంస్కృతి సంప్రదాయాలను ఆయా 
జాతీయ జీవన విధానాలతో మేళవించి, వాటిని సుసంపన్నం చేస్తున్నారు. 

ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన లక్ష్యం తెలుగు ప్రజల, తెలుగు 
అభిమానుల ప్రతినిధులను ఒక వేదిక మీద సమావేశపర్చడం. జాతీయ, అంతర్జాతీయ 
సాంస్కృతిక రంగాలలో తెలుగువారు చేయవలసిన కృషిని గూర్చి చర్చించి, నిర్ణయించు 
కోవడానికి, తద్వారా వివిధ చైతన్య స్రవంతులను ఏకోన్ముఖం చేసి మన సాంస్కృతిక 
సంబంధాలను ధృధతరం చేసుకోవడానికి ఈ మహాసభలు దోహదకారులు అవుతవి. 
అంతేకాక ఈ మహాసభలు ఆర్టమైన భావసమైక్యతకు ప్రాతిపదికలై తెలుగు జాతిని 
సమైక్యం చేయగలవని, ఆ విధంగా జాతీయ అభ్యుదయానికి తోద్పదడగలవని 
విశ్వసిస్తున్నాను. 

1975 ఏప్రిల్‌ 12వ తేదీన తెలుగు ఉగాది రోజున ప్రారంభమై ఒక 
వారంరోజుల పాటు జరిగే ఈ మహాసభలలో వివిధ దేశాలనుంచి, వివిధ రాష్ట్రాల 
నుంచీ, యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థల నుంచీ విచ్చేసిన ప్రముఖులు 
ప్రతినిధులుగానో, పరిశీలకులుగానో పాల్గొంటారు. ఈ మహాసభల సమయంలో 
చర్చాగోష్టులు, ప్రదర్శనలు, ప్రచురణలు మొదలైన కార్యక్రమాలు జరుగుతాయి. 


దేశ విదేశాలలోని తెలుగువారి సంస్కృతి, తెలుగు భాషా సాహిత్యాల, కళల అభివృద్ది, 
వైజ్ఞానిక సాంకేతిక ప్రగతి మొదలైన విషయాలపై చర్చాగోష్టులు జరుగుతవి. 
తెలుగువారి సాంస్కృతిక వైభవాన్ని వివిధ కోణాల నుంచి ప్రస్పుటం చేసే ఒక 
ప్రదర్శన ఏర్పాటు అవుతున్నది. తెలుగువారి సమగ్ర స్వరూపాన్ని సందర్శించడానికి 
వీలైన సంగ్రాహాలయాన్ని (మ్యూజియంను) స్థాపించడానికి ఈ ప్రదర్శన బీజభూత 
మవుతుంది. తెలుగువారి సంస్కృతిని నిరూపించే సాంస్కృతిక కార్యక్రమాలు వారం 
రోజులపాటు సాగుతవి. తెలుగు ప్రజల సంస్కృతీ సంప్రదాయాలను విశదంచేసే 
ప్రత్యేక సంచికలు తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దు భాషలలో విడుదల అవుతాయి. 
ఈ కార్యక్రమాలలో భాగమే ఈ గ్రంథ ప్రచురణ. 

తెలుగు ప్రజలు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన 
వివిధ రంగాలలో సాధించిన ఘనవిజయాలను విశదంచేసే గ్రంథాలు అనేకం ఈ 
మహాసభల సమయంలో విడుదల అవుతాయి. ఈ (గ్రంథాలను రచించి, సకాలంలో 
మాకు అందించిన రచయితలందరకూ నా కృతజ్ఞతలు. ఈ [గ్రంథాలను ప్రచురించే 
భారం వహించడానికి ముందుకు వచ్చిన అకాదడమీల అధినేతలను అభినందిస్తున్నాను. 
తెలుగు వారి విశిష్టతలను విశదంచేసే ఈ (గ్రంథాలు సహృదయులందరి ఆదరణ 
పొందగలవని విశ్వసిస్తున్నాను. అయితే, ఇంత మాత్రం చేతనే ప్రపంచ తెలుగు 
మహాసభల ఆశయాలు సఫలం కాగలవని నేను అనుకోవడంలేదు. చేయవలసినది 
ఇంకా ఎంతో ఉంది. ఈ మహాసభల సందర్భంగా నెలకొల్చ్బ్పబడనున్న “అంతర్జాతీయ 
తెలుగు విజ్ఞాన సంస్థ మహాసభల ఆశయ సాధనకు పూనుకొనదమేకాక జాతీయ, 
అంతర్జాతీయ సాంస్కృతిక సంబంధాలను దృథఢతరం చేయగలదని నమ్ముతున్నాను. 


జలగం వెంగళరావు 
అధ్యక్షులు, 
ప్రపంచ తెలుగు మహాసభలు 


పరిచయము 


సహస్రాబ్బాలుగా ప్రవర్ధమానమగుచున్న తెలుగు సంస్కృతిని తెలుగు దేశపు 
నలుచెరగుల పరిమితముచేయు సంకల్పముతో 1975వ సంవత్సరమును తెలుగు 
సాంస్కృతిక సంవత్సరముగ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వము ప్రకటించినది. అందుకు 
అనుగుణమైన కార్యక్రమాలను నిర్వహింపజేయుటయేగాక, ప్రపంచములోని వివిధ 
దేశాలలో నివసించుచున్న తెలుగువారి సాంస్కృతిక ప్రతినిధులందరును ఒకచోట 
సమావేశమగు వసతిని కల్పించుటకై 1975, ఏప్రిల్‌ 12 (తెలుగు ఉగాది) మొదలుగ 
ప్రపంచ తెలుగు మహాసభ హైైదరాబాదున జరుగునటుల ప్రభుత్వము నిర్ణయించినది. 
అందుకు ఒక ఆహ్వాన సంఘము ఏర్పాటయినది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాన్యశ్రీ 
జలగం వెంగళరావుగారు ఆ సంఘమునకు అధ్యక్షులు, విద్యాశాఖామంత్రి మాన్యశ్రీ 

_ మండలి వెంకటకృష్ణారావుగారు దాన్ని కార్యనిర్వాహకాధ్యాక్షులు, ఆర్థిక మంత్రి 
మాన్యశ్రీ పిడతల రంగారెడ్డిగారు ఆర్థిక, సంస్థా కార్యక్రమాల సమన్వయ సంఘాల 
అధ్యక్షులు. 

ఆ సంఘము, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భమున వచ్చువారికి 
తెలుగుజాతి సాంస్కృతిక వైభవమును తెలియజేయుటకు అనువుగ ఆంధ్రభాషా, 
సాహిత్య, కళా చరిత్రాదికములను గురించి ఉత్తమములు, ప్రామాణికములునగు 
కొన్ని లఘు గ్రంథములను ప్రకటించవలెనని సంకల్పించి, ఆ కార్యనిర్వహణకై 44 
మంది సభ్యులుకల ఒక విద్వత్‌ సంఘమును, శ్రీ నూకల నరోత్తమరెడ్డి గారి అధ్యక్షతన 
నియమించినది. ఆ విద్వత్‌ సంఘము ఆ లఘు [గ్రంథముల వస్తువుల నిర్దేశించి 
వాని రచనకై ఆయా రంగములందు పేరుగనిన ప్రముఖులను రచయితలుగ యొన్ను 
కొనినది. ఈ విధముగ సిద్ధమైన గ్రంథములలో భాషా సాహిత్య, చారిత్రక 
విషయములకు సంబంధించిన వానిని ప్రకటించు బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య 
అకాడమీ వహింపవలసినదిగ ప్రపంచ తెలుగు మహాసభాకార్యనిర్వాహకాధ్యక్షులు 
మాన్యశ్రీ మందలి వెంకటకృష్ణారావుగారు అకాడమీని కోరగా, మహాసభా సఫలతకొరకై 
కృషి చేయు సంకల్పముతో ఈ బాధ్యతను వహించుటకు అకాడమీ సంతోషముతో 
అంగీకరించింది. 


1 


ఆ విధముగ ప్రకటింపబడిన గ్రంథశ్రేణిలో ఈ సాపొత్య భాషగా తెలుగు 
రచించిన ఆచార్య ఖందవల్లి లక్ష్మీ రంజనం ఆంధ్రపాఠక లోకమునకు 
సుపరిచితులు. వారికి మేము కృతజ్ఞతా బద్దులము. (గ్రంథమును నిర్దుష్టముగ, చక్కగ 
ముద్రించిన దక్షిణ భారత ్రెస్‌వారికి మా కృతజ్ఞతలు. 


హైదరాబాద్‌ దేవులపల్లి రామానుజరావు 


01201. ౧2౮6 


సాహిత్య భాషగా తెలుగు 

పూర్వయుగాల్లో సాహిత్య ప్రయోజనాలకూ లౌకిక ప్రయోజనాలకూ వాడబడే 
భాషలే స్ఫుటమైన భేదం కలిగి ఉందేవి. ఇరవయ్యో శతాబ్దంలో సాహిత్యకుల 
దృష్టిపథం మారింది కావ్య భాష కూడా నిత్య వ్యవహారంలో ఉందే భాష లాగా 
ఉండాలనే భావము. ఇప్పుడు దృథఢపడుతూంది. ఇటువంటి ఉద్దేశం పందొమ్మిదవ 
శతాబ్ది చివర భాగంలోనే సాహిత్య చింతకులలో తలయెత్తింది. దానిపై పెక్కు వివాదాలు 
చెలరేగాయి. క్రమంగా శిష్ట వ్యావహారికమే సాహిత్య భాషగా స్థానం పొందాలని 
చాలామంది రచయితలు భావింపజొచ్చారు. పూర్వయుగాల్లో దీనికి భిన్నంగా 
భావించేవారు. వారి ఆలోచనా పరంపర ఇట్లా ఉందేది. “సాహిత్యమనగా 
రసప్రపంచము, రసము పరబ్రహ్మ స్వరూపము. రసోవైస: అని ఉపనిషత్తు చెప్పుతూంది. 
బ్రహ్మ స్వరూపమైన రసాన్ని ప్రస్తరించే సాహిత్య భాష ప్రతిపాద్యమైన వస్తువు బెతృష్టాన్ని 
బట్టి కేవల లౌకిక వ్యవహారము ప్రయోజనముగా గల భాష కంటె కొంత భిన్నమై, 
విలక్షణమై, ఉదాత్తమైనదిగా ఉండాలి” ఇది ప్రాచీనుల దృష్టిపథము. ఆధునికులైనా 
దీనిని బొత్తిగా కాదనడం లేదు. విపణి వీధిలో కొనుగోళ్లకు అమ్మకాలకూ వాడే 
భాషకాని, విశ్చంఖలంగా మాట్లాడేటప్పుడు ప్రయోగించే పద స్వరూపాన్ని కాని, పద 
జాలాన్ని కాని యథాతథంగా సాహిత్యంలో వాడవచ్చునని నేటి కాలపు సాహిత్యకులు 
కూడా అనడంలేదు. అందుచేతనే కావ్యాల్లో వాడే భాష ిష్టవ్యావహారికం'గా 
ఉండాలని వారు కూడా అంటున్నారు. పూర్వులకూ వీరికి భేదం ఎక్కడ అంటే 
వ్యవహారంలో ఉందే పదజాలాన్నీ పదస్వరూపాన్నీ సాహిత్యంలో సుతరామూ 
వాడకూడదని వారు నియమం పెట్టుకోలేదు. అయితే ప్రాచీనులు మాత్రం ఇటు 
వంటి ప్రతిషేధం పెట్టుకున్నారా? పెట్టుకుంటే వారి రచనలు లోకానికి ఎట్లు 
ఉపాదేయము లయ్యెడివి. వారు రచించిన పురాణాలను కావ్యాలనూ లోకం ఎట్లా 
గ్రహించేది? ఎట్లా ఆస్వాదించేది? లోకంతో మాకు పనిలేదు మా ఇష్టము వచ్చినట్లు 
మేము వ్రాసుకుంటాము. లోకులకు అర్ధం అయినా అవకపోయినా వారు అస్వాదించినా 


ఆస్వాదించకపోయినా, మా త్రోవ మాది, అనే ధోరణిలో ప్రాచీనులు కావ్యజాలం 
1 


సృష్టించారనే వాదన ఎంత మాత్రమూ గ్రాహ్యమైనది కాదు. అట్లా తలపోయడం 
ప్రాచీనులకు మహాపచారం చెయ్యడమే అవుతుంది. ఎందుకంటే పూర్వమహాకవులెవరు 
చెప్పినా లోక ప్రయోజనం కోసం, జగద్ధితం కోసం వ్రాస్తున్నామన్నారే కాని 
స్వాత్మానందం కోసం, లోకాన్ని నిర్లక్ష్యం చేసి కావ్యరచన చేస్తున్నామని ఎక్కడా 
ఎవరూ ఆనలేదు. భవభూతి వంటి మహాకవి ఏదో ఒక ఒక సందర్భంలో సమకాలికుల 
దుర్విమర్శలకు చిరాకుపడి ఈ లోకంతో నాకేమిపని అని ఘార్దిల్లి యుండవచ్చు. 


“యేనామకేచి దిహనః ప్రథయంత్యవజ్ఞామ్‌। 
జానంతితే కిమపి, తాన్పతి నైషయత్నః। 
ఉత్పత్స్యతే మమతు కోపి సమానధర్మా 
కాలోహ్యయం నిరవధి ర్విపులాచ పృథ్వీ!” 


'మాయొక్క ఆజ్జ్ఞతను ప్రకటించడానికి కొందరు పూనుకోవచ్చును. అయితే 
వారికి మాత్రం ఏమి అధికంగా తెలుసును? నా యీ ప్రయత్నము వారి నుద్దేశించినది 
కాదు. నాతో సమానమైన భావాలూ చిత్తవృత్తీ కలవ్యక్తి భవిష్యత్తులో జన్మించక 
పోవడు, కాలము అనంతమైనది. ఈ పృథ్వీమండలం విస్తారమైనది.' సమాన ధర్మం 
కలవారిని గూర్చి ఈ నాటకరచన చెయ్యబడుతూందని ఈషత్మోపంతో కవి పలికాడు. 
అంతమాత్రంచేత భవభూతి లోకాన్ని నిర్లక్ష్యం చేసి తనకు ఇష్టం వచ్చినట్లు సాహిత్య 
సృష్టి చేశాడని అనవచ్చునా? కవి కూడా మానవ మాత్రుడే. అతనికి రాగద్వేషాలు 
ఉన్నాయి. ఆశానిరాశలు ఉంటాయి అని సరిపుచ్చుకోవాలి. విపరీత భాష్యాలు 
చెయ్యడం న్యాయం కాదు. 


తెలుగు కవీంద్రుడైన చేమకూర వెంకటకవి కూడా సమకాలికుల విమర్శలకు 
ఇట్లాగే నొచ్చుకొన్నాడు. 'ఏగతి రచియింపరేని సమకాలమువారలు మెచ్చరే గదా” 
అని బాధ ప్రకటించాడు. ఇంతమాత్రం చేమకూర వెంకటకవి లోకాన్ని నిర్లక్ష్యం చేసి 
వ్రాశాడిని అనడం ధర్మమవుతుందా, శ్రీనాథ మహాకవి శృంగార నైషధంలో అన్నాడు. 


“పనివడి నారికేళ ఫలపాకమునం జవియైన భట్టహ 

ర్నుని కవితానిగుంభములు సోమరిపోతులు కొందజణయ్యలౌ 

నని కొనియాడనేర రదియట్టిద లేజవరాలు చెక్కుమీ 

టిన వసవల్పు బాలకుడు డెందమునం గలగంగ నేర్చునే” 

దీనిని బట్టి తన ప్రౌఢ కవిత్వాన్ని మెచ్చలేనివారిని శ్రీనాథుడు సోమరిపోతులు, 
వసవల్బు, బాలకులు అవి ఈసడించినాడని విమర్శించడం న్యాయమా? ఏసందర్భంలో 
మహాకవి ఈ యుపమానం ప్రయోగించాడో సావధానంగా పరిశీలించాలి. అసలీభావం 
శ్రీహర్షనైషధంలోనే ఉంది, శ్రీనాథుడు అనువాదం మాత్రమే చేశాడు. అయినా శ్రీనాథుడు 
తక్కువతిన్నవాడేమీ కాదు. ఆగ్రహం వస్తే ప్రత్యర్థులైన పండితుల్ని విదలించేవాదె. 
రాజమహేంద్రవర పండితుల్ని గూర్చి భీమేశ్వర పురాణంలో అంటాడు. 

“జోధమల్పంబు గర్వమభ్యున్నతంబు 

శాంతి నిప్పచ్చరంబు మచ్చరము ఘనము 

కూప మందూకములవోలె కొంచెమెటిగి 

పండితమ్మన్యులైన వైతండికులకు” 

అందుచేత ఆయా కవులు ఈషత్కోపావిష్టులై చెప్పిన మాటలను గాక వారు 
సావధాన చిత్తంతో ప్రకటించిన భావాన్నే వారి పహృదయావిష్మరణానికి మూలంగా 
గ్రహించాలి. 

మొత్తంమీద ప్రాచీనుల సాహిత్యభాషకూ వ్యవహారంలోని భాషకూ కొంత 
అంతరం ఉండాలని నమ్మినవారే. ఆ యంతరము ఎంత దూరమైనది ఎంత గహనమైనది 
అనే విషయంలోనే అభిప్రాయ భేదాలకు అవకాశం కలిగింది. సాహిత్యభాషకూ జన 
వ్యవహార భాషకూ మధ్య ఉండే వ్యవధానం ఉండీఉండనట్లు ఉండాలని తలపోశారు 
నన్నయ తిక్కనాది మహాకవులు. అది ఇంకా కొంచెం గభీరంగా ఉండాలంటారు 
నాచన సోమన శ్రీనాథాదులు. జానుతెనుగే కావ్యభాషగా ఉండాలంటారు పాల్కురికి 
సోమనాథులు. ఆ యంతరం గహనంగా, పెద్ద అఖాతంగా కూడా ఉండవచ్చునే 
అనుకొన్నారు. ప్రబంధకవులు. ఈ యవాంతరం బొత్తిగా ఉండకూడదంటారు 


న 


ఆధునికులు, వారునాడు భావించిన దానికి ఆచరణలో అనుష్టించిన దానికీ వ్యత్యాసాలు 
కనబడుతూంటాయి. ఎందుచేతనంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం వేరు. ఒక ముహా 
కావ్యంలో అద్యంతమూ దానిని అమలు పెట్టడం వేరు. వీటికి అడ్డం పడిన గజీతగాడు 
ఒక్కటే ఈత పద్ధతిని పాటించాలనే నియమం ఏమి ఉంది. ఉన్నా కాని అది ఆచరణ 
సాధ్యమా, ఒకప్పుడతడు బారీత ఈదుతాడు. ఒకప్పుడు కుక్కవలె నిలువీత ఈదుతాడు. 
ఒకప్పుడు తెడ్డీత ఈదుతాడు. మరీ ఆయాసం వస్తే వెల్లకిలబడి తోసుకుపోతాదు. 
అవతలి ఒద్దు చేరడమే పరమ లక్ష్యంకాని మిగిలిన చిన్న చిన్న విషయాలు మహాజలరాశి 
తరణంలో లెక్కకు రావు. ఒక చిన్న కావ్యమో ఖండికయో అయితే చిన్న నియమాలు 
పెట్టుకొని కొంత సంయమనం పాటించవచ్చును. కవి దృష్టి దీనిమీదనే నిబద్ధమై 
ఉంటుంది. గనుక, అదే అష్టాదశ పర్వనిర్వహణ సంభృతమైన మహా రచన అయితే 
చిన్న చిన్న నియమాలు సాధ్యమూకావు; ఆవశ్యకమూ కావు. అందుచేతనే నన్నయ 
భట్టారకుడన్నాడు: 

“బుద్ధి బాహు విక్రమమమున దుర్గమార జల 

గౌరవ భారత భారతీ సముద్రము దరియంగ 

నీదను విధాతృనికైనను నేరబోలునే” 

మహారచన చేసేటప్పుడు మరొక జటిల సమస్య తలయొత్తుతూంది. 
మహాకావ్యరచనకు కావలసిన ముడి సరుకు అంటే పదజాలం అంతా, నిత్య 
వ్యవహారంలో ఉన్నదా? లేదు. తెలుగులో ఇంకా తక్కువ. దీనికి చారిత్రక 
కారణాలు ఉన్నాయనుకోంది. మన పూర్వ కవులు తెలుగును పెరగనివ్వవలసినంతగా 
స్వతంత్రంగా పెరగనిచ్చినట్లు లేదు. వారు విస్తారంగా సంస్కృతాభిమానం కలవారవడంచే 
అపారంగా లభిస్తూన్న గీర్వాణ పదజాలాన్ని తెలుగులోకి దిగుమతి చేసుకొని తత్సమ 
భాషాభిముఖంగా పయనించారు. నన్నయనాడో, అంతకు పూర్వమో, శివకవుల 
జానుతెనుగు ఉద్యమం తలయత్తి ఉంటే తెలుగు సాహిత్య భాషా స్వరూపం మరొక 
విధంగా ఉండియుండవచ్చును. బహుశా తమిళం లాగా మన భాష కూడా విస్తారంగా 
తన కాళ్లమీద తాను నిలబడ కలిగియుండును. సంస్కృత సహాయం లేకుందా 


॥ 


వర్దిల్లియుండును. కాని ఇట్లా జరుగలేదు. జాను తెనుగు అను పేరుతో సంస్కృత 
భూయిష్టం కానీ దెశ భాషను వ్రాయాలని ఉద్దశించిన శివకవులు కూడా సంస్కృత 
ప్రాబల్యాన్ని త్రోసిరాజు అనలేక పోయారు. వారు కూడ సంస్కృత బాహుళ్యాన్ని 
నిరసిస్తూనే దీర్హ సమాస భూయిష్టమైన శైలిని తమ కావ్యాల్లో ఆదరించారు. భాషా 
విష్లవవాదియైన పాల్కురికి సోమనాథుడు గీర్వాణ భాషా శృంఖలాన్ని వదిలించుకోలేక 
పోయాడు. అనగా అతని కాలానికే తెలుగు భాషమీద సంస్కృత ప్రభావం స్థిరపడి 
పోయిందని విశదమవుతూంది. ముందు ముందు దీనిని యింకా చర్చిద్దాం. 
సాహిత్యం - ముఖ్యరాసులు 
సాహిత్యభాష విషయంలో మూడు ముఖ్య ద్రవ్యాల్ని పరిగణించాలి. 
1. కవి, ఆతని చిత్తవుత్తి 


క. 


2. వస్తువు, దానికి ప్రాణమైన రసము 


మూడవరాశియైన సహృదయుడు సాహిత్యభాషను రూపొందించడంలో ప్రత్యక్ష 
పాత్ర వహించకపోయినా పాఠకదృష్టిగల రచన ఒక విధంగాను, అతణ్ణి ఉపేక్షించిన 
రచన మరాక విధంగాను ఉండడానికి అవకాశముంది. కావున. పాఠకుణ్ణి సాహిత్యభాషా 
నిర్మాణంలో తటస్ట ద్రవ్యంగా [గ్రహించవచ్చును. ప్రధాన ద్రవ్యాలైన కవి -వస్తు 
ప్రమేయాన్ని కొంత తరిచి చూద్దాము. 'అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతిః 
యథాసైరోచతే విశ్వం తధేదం పరివర్తతే" అన్న ప్రాచీన భాషణము నిరాకరింపరానిది. 
కావ్య ప్రపంచంలో కవియే ప్రజాపతి. అతనికి రుచించినట్టు అది రూపుదిద్దుకొంటుంది. 
కవి తన వ్యక్తిత్వాన్ని అథధఃకరించుకొని సామాజిక దృష్టిలో వ్రాయాలని ఆధునికులు 
భావిస్తారు. కాని ఇది కొంతవరకే సాధ్యం అని చెప్పాలి. కవివ్యక్తిత్వంలేని కావ్యము 
చంద్రుడు లేని ఆకాశంలా ఉంటుంది. కావ్యానికి అలంకారికులు చెప్పిన పెక్కు 
ప్రయోజనాల్లో 'సద్యఃపర నిర్వతి; కాంతా సమ్మితమైన ఉపదేశము” అను రెండును 
ముఖ్యతమమైనవని అన్ని కాలాల్లోను, అన్ని దేశాల్లోను బహుసంఖ్యాకులు ఒప్పు 
కొంటున్నారు. సద్య:పరనిర్వృతి - అనగా తత్మాలమునందే అపూర్వానందము ఇవ్వగల 
వ్‌ 


సాహిత్య లక్షణము. అయితే ఈ పరనిర్వృతి కవికి సంబంధించినదా, సహృదయునకు 
సంబంధించినదా అనే విచికిత్స రావచ్చును. కవిలో పూతభావజన్యమైన 
నిర్దేతుకానందము లేకపోతే అతడు తన రచనయందు దాన్ని ఎట్లా నిక్షేపిస్తాడు. 
సహృదయునిలో దాన్ని ఎట్టు ఉద్బుద్ధము చేయగలుగుతాడు. కారణములేని కార్యము 
ఉండదు గదా, అయితే ఈ ఆనందానుభూతిని ఇతరులతో అనగా పాఠకులతో 
పంచుకోవాలనే సత్వవృత్తి కవియందు ఉండకపోతే ఆ కావ్యం లోకహితాన్ని 
సాధించలేదు. 

కవియొక్క చిత్తవృత్తిని బట్టి కావ్యశైలి లేక భాష మారుతుంది. సాత్వికుడైన 
కవి సాత్వికుదైన బాటసారి వంటివాడు? సత్వస్వభావం కల బాటసారి తాను 
నిష్కంటకమైన బుజుమార్గమున ప్రయాణించడమేకాకుండా తోటి ప్రయాణికుల్ని 
నిష్పమాదమైన మార్తాన్న తీసుకుపోతాడు. రాజసుదైన కవి రాజసుదైన 
బాటసారివంటివాడు. రాజుసుడైన బాటసారి తాను బుజుమార్గమున ప్రయాణిస్తాడు. 
కాని తోటి బాటసారుల్ని తనతో తీసుకుపోయే బాధ్యత వహించడు. వారు తనవెంట 
రాగలరనో, రావాలనో భావించి తన యిచ్చవచ్చినట్లు ప్రయాణిస్తాడు. వేదాంత 
పరిభాషలో చెప్పాలంటే సాత్వికకవి తల్లి మార్దాలము వంటివాడు. మార్దాలము తన 
పిల్లల్ని వాటి ప్రయత్నాలకు విడిచి పెట్టక నోట కరుచుకొని వెడుతుంది. సాత్వికకవి 
సహృదయుని లేక పాఠకుని తనవెంట తీసుకొనిపోయే దృష్టి పెట్టుకుంటాడు. రాజసకవి, 
తల్లి మర్మటము వంటివాడు, కోతిపిల్లలు తల్లి కడుపు నంటి పెట్టుకొని తల్లితో ప్రయాణం 
చేస్తాయి. తల్లి వాటిని నోట కరచుకొని వెళ్లదు. రాజసకవి సహృదయుడు లేక 
పాఠకుడు తనవెంటనంటి రావలెననే దృష్టి పెట్టుకుంటాడు. రాజసకవి తన 
భావవైహాయస గమనాన్ని గమనించుకుంటూ పాండిత్య శిఖరాగ్రాలకు తనతోపాటు 
పాఠకుడూ ఎక్కిరావాలంటాడు. ప్రాచీన కవులు నన్నయ, తిక్కన,బమ్మెరపోతన, అల్లసాని 
'పెద్దనవంటివారు సాత్వికకవుల కోవలోకి వస్తారని స్టూలంగా భావిద్దాము. పాల్ఫురుకి 
సోమన, నాచన సోమన. శ్రీనాథుడు, రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణుడు 
వంటివారు రాజసకవులని స్థూలంగా భావిద్దాము. వారి గుణ విశేషాన్ని బట్టి వారి 


6 


వారి శైలి భిన్నంగా ఉంటుంది. భాష ఆ శైలిని అనుసరించే ప్రవహిస్తుంది. అందుచేత 
సాహిత్య భాషాలో సాత్విక రాజస భేదం మనము గుర్తుపెట్టుకోవచ్చును. 

కావ్య వస్తువునిబట్టి కూడా భాష భేదించవలసివస్తుంది. విసృృతమైన 
వస్తువిన్యాసం కల కావ్యంలో పరిమిత శబ్దజాలంతో నదక సాగదు. నదక కుంటువడి 
పునరుక్తిదోషం రావడమో, లేక భావమంతా అక్షిష్టంగా రేకులు విప్పిన కమలంలా 
అందాలు ఈనక ముకుళితప్రాయమై ఉండిపోవడమో జరుగుతుంది. ఉత్తమ కవిత్వంలో 
కొంత తెరచాటు తప్పదు. భావాన్నంతటినీ వాచ్యంచెయ్యదం కవితాశోభకు న్యూనత 
అని తజ్జులు భావిస్తారు. అందుకోసమే ధ్వనిప్రస్థానం సాహిత్యంలో కుదురుకొన్నది. 
కొందరు కవులు తాము ఉద్దేశించిన భావాన్నంతనీ చక్కగా వ్యక్తీకరింపలేక తాము 
చెప్పజాలక విడిచినది ధ్వన్యర్ధము అని సమర్దించుకుంటారు. కాని ఇది గ్రాహ్యముకాదు 
పదార్థములు అన్వయించిన తరువాత వాక్యార్థ సౌందర్యంకోసం చెప్పగలిగిన విశేషార్థం 
ద్వన్యర్థం అనిపించుకొంటుంది. కాని అర్ధమేకాని పద్యంలో ధ్వన్యర్థం చూసుకొనుము 
అనడం కుందేటికొమ్ముకోసం వెతకడం వంటిది. వస్తు వైఫల్యాన్నిబట్టి భాషా వైఫల్యం 
ఉందవలసి వస్తుంది. లేకపోతే రచనావైవిధ్యం ఉండదు. రచనయందు వైవిధ్యం 
లేకపోతే అది నిస్సారంగా ఉంటుంది. అయితే రచనా వైవిధ్యం సాధించడంలో 
ఛందస్సుకు చాలా ప్రాధాన్యం ఉంది, చందోవైవిధ్యంచేత వస్తువు అప్పటికప్పటికి 
నూతనన త్వమాపాదించుకొంటుంది; కవిత్వము (శవణయోగ్యంగాను 
పఠనయోగ్యంగాను ఉంటుంది. ఈ రహస్యం కనిపెట్టేకాబోలు నన్నయాదులు తమ 
దీర్హతమ రచనల్లో చంపూశైలినే కాక ఛందోవైఫల్యాన్ని కూడా పాటించారు. పాల్కురికి 
సోమనాథుడు ఇంచుమించు అంత దీర్హ రచనలు చేస్తూ ఏకైక ఛందస్సును అనగా 
ద్విపదను ఆద్యంతం నిర్వహించాడు. దేశిచ్చందో గౌరవం చేత మనం దానిని 
పరిగ్రహించినా మనసార అస్వాదించలేకుండా ఉన్నాము. వందలకొద్దీ ద్విపదలు 
వరుసగా చదువూతూంటే రోకటిపాటగా విసుగు కలిగిస్తుంది. ద్విపద సౌందర్యమూ, 
ప్రయోజనమూ దానికి లేకపోలేదు. ఆంగ్ల మహాకవి మిల్దను తన 12126156 1.051 
అనే కావ్యాన్ని ఆద్యంతమూ $31201 ౪౬6 అనే ఛందస్సులో నిర్వహించలేదా? అది 


7 


విసుగు పుట్టించడంలేదా? అంటే అక్కడ తద్భాషావిదుల అభిరుచియే ప్రమాణము. 
ఒకే ఛందస్సు వాడడంలో వచ్చే ]410%0[0%/ ఊకదంపు లక్షణాన్ని గతివైవిధ్యంచేత 
మిల్దను వారించుకున్నాడని అంటారు. పాల్కురికి సోమనాథుని దృష్టి కావ్యశిల్చ్బ్పం 
మీదకన్న శైవమత ప్రచారంమీద అధికంగా లగ్నం అవడంచేత ఇట్లాంటి మెలకువలను 
ఆ మహారచయిత ఉపేక్షించాడు. 


రచనావైవిధ్యం సాధించడానికి ఛందోవైవిధ్యం భాషావైపుల్యం కావాలని 
అన్నాము. భాష అనేది లోకంలో ఏర్పడి సిద్ధంగా ఉంది కాని కవి ఆధీనంలో లేదు. 
“సిద్ధి ర్లోకాద్దుశ్యా' అని పెద్దలు చెప్పనే చెప్పారు. ఎంత ఘనుడైన కవి అయినా 
వాగనుశాసనుడైనా, కవి బ్రహ్మ అయినా, కవిసార్వభౌముడైనా కవితా పితామహుడైనా 
సరే అతనికి క్రొత్త శబ్ద్బనిర్మాణంలో అధికారంగాని, సాఫల్యంగానీ తక్కువ. లోకంలో 
వాడుకలో ఉన్న పదజాలాన్నే వాడుకోవాలి. ఈ పదజాలంకూడా యుగయుగానికి 
కొంచెం ఖేదిస్తూనే ఉంటుంది. ఆర్థిక రంగంలో లాగే భాషా రంగంలో కూడా 
మార్పులు వస్తూంటాయి. పాతనాణాలు పోయి క్రొత్తనాణాలు చెలామణీలోనికి 
వస్తూంటాయి. క్రొత్త రాజరికం వస్తే పాత రాజరికం తాలూకు నాణాలన్నిటినీ 
కరగపోసి నూత్నగద్యాణములు వాడుకలోకి తేవచ్చును. భాషారంగంలో ఇంత 
సర్వవ్యాపియైన మార్పు రాదు. వస్తే అది ఆ పూర్వభాష కానేకాదు. వేరెభాష అవుతుంది. 
అయినప్పటికీ శబ్దాలు రూపంలో, అర్ధంలో సరిక్రొత్త రూపాలు దాలుస్తూ ఉంటాయి. 
అర్థవిపరిణామ శాస్త్రం ఈ సన్నివేశాన్ని వివరిస్తుంది. ఒక నదీప్రవాహంలో ఉ 
పనదులు వచ్చి చేరుతూ ఉంటాయి. తమ రూపం కొంత మార్చుకొని దేశపదజాలంగా 
చెలామణి అయిపోతూంటాయి. భాషాశాస్త్రంలో ఇటువంటి ఆదానప్రదానాలను గూర్చి 
చెప్పడం జరుగుతుంది. కవిత్వంలో భాషావైవిధ్యం సమకూర్చుకోవాలంటే కవికి రెండు 
మార్గాలు కనపడుతున్నాయి. స్వభాషాసిద్ధమైన పదజాలాన్ని నేర్చరితనంతో వాడుకుంటూ 
క్రొత్త కలయికలు చేస్తే అర్ధవంతమైన పదబంధాలు సృష్టిస్తూ రచన సాగించాలి. 
రెండవది పైన చెప్పిన ఆదానమార్గంగా తన భాషలో చేరిన పదజాలాన్ని సముచితంగా 
వాడుకోవచ్చును. ఏదేశపు సాహిత్య భాషైనా ఇట్లాగే సంపన్నమవుతుంది. 

రి 


కవి లక్ష్యము - సాహిత్య భాష 

ఒక్కొక్క కవి పెట్టుకొన్న లక్ష్యాన్ని బట్టి అతడు నిర్మించిన సాహిత్యభాష 
భిన్నగా ఉంటూంటుంది. కవి సమాజంలో మూదు రకాలు గుర్తించవచ్చు. 
1. కవికేంద్రవాదులు 2. ప్రజాకేంద్రవాదులు 3. ఉభయవాదులు. కవి తన సంతోషం 
క్రోష్షమై తన ఆత్మ్నాభివ్యక్తిం తన ఇచ్చవచ్చిన మేరకు రచన చేయదగునని విశ్వసించువారిని 
కవికేంద్రవాదు లందాము. ఇదివరలో మనము చెప్పుకొన్న రాజనకవి ఈ తెగకు 
చెందినవాడు. తెలుగులో ప్రబంధకవులను, ప్రబంధమార్గమునకు బాటలావైచిన 
పూర్వకవులను, ఈ వర్షంలో చేర్చవచ్చును. ప్రజాకేంద్రవాదులు ఆధునిక 
కవులంటాము. ప్రజాభ్యుదయం కోసము, ప్రజానందంకోసం కవిత్వం వ్రాయాలంటారు 
వీరు. ఈ కవి ఆత్మాభివ్యక్తికి అంత ప్రాధాన్యం ఇవ్వక సమాకాలిక సమాజానికి ఏది 
రుచిస్తుంది, ఏది అందుబాటులో ఉంటుంది అని చూసుకుంటూ రచన చెయ్యలంటాడు. 
ఇతడు తనకు తాను అన్యాయం చేసుకుంటూ సమాజానికి అన్యాయం 
చేసినవాడవుతున్నాడు. ఎట్లాగంటే, ఉత్తమకవి క్రాంతదర్శి అంటున్నాము. అనగా 
జగత్సత్యాన్ని ఇతరులు తెలుసుకునేదాని కన్ననిశితంగా అతడు తెలుసుకొనగలుగు 
తాదన్నమాట. మనము ఆస్తికులమైతే భగవదంశ ఇతర మానవులందు కన్న కవియందు 
అధికముగా భాసిస్తుందని చెప్పుతాము. ఇట్టి విశిష్టవ్యక్తి సత్యదర్శనమునందు, సత్య 
'ప్రవచనమునందు అధికశక్తి, అధిక తాత్పర్యము కలిగి ఉంటాడు. లోకానికి 
కర్తవ్యాకర్తవ్యముల విషయంలో సందేశం ఇవ్వడానికి అర్హత మహాకవికి ఉంటుందని 
అందరూ ఒప్పుకుంటున్నారు. ౦66 ౫6 16 1621126013 09801006 - కవులు 
లోకానికి ధర్మ నిర్ణెతలు అని ఒక ఆంగ్లకవి అన్నాడట. కవులు బుషులవంటి వారని 
మన పూర్వులు కూడా ప్రవచించారు. 'నాన్ఫషిః కురుతే కావ్యం” అని వారి సూక్తి. 
బుషికానివాడు కావ్య నిర్మాణం చెయ్యలేడు. ఇది వ్యాసవాల్మీక్యాదులు విషయమే 
కావచ్చును. ఒక హోమరు కావచ్చును; వర్ణిల్‌ కావచ్చును; మిల్దను కావచ్చును. 
పద్యమల్లగల ప్రతివానికిని మనము ఇటువంటి అభ్యర్దితస్థానం ఆరోపించలేము. 
అయినప్పటికీ దివ్య చేతన అతనియందు తదన్యులందు కన్న ఇంతో అంతో అధికంగా 
ర్ట 


ఉందనుట వాస్తవము. అట్టివాడు జగత్సత్యాన్ని తాను సందర్శింప గలిగినట్టు లోకం 
వారినాపాపనిందలకు లోగక ప్రవచించడం ముఖ్యధర్మం. ఆధర్మాన్ని నెరవేర్చక తన 
యందలి దివ్యచేతనను దమింపచేసుకొని, అణచిపెట్టుకొని లోకము మెప్పుదలనో 
లేక ధనాది లాభమునో కోరి లోకముయొక్క ప్రీతికై సత్యాన్ని అన్యధా ప్రకటించడం 
ఆత్మవంచన, పరవంచన కాక మరేమవుతుంది. 'హితంమనోహారి చ దుర్లభం వదః 
అన్నట్లు, హితమైనది ప్రియమైనది అయిన వాక్యము దుర్లభము - లోకమునకు 
హితమైనది, లోకం చెవికి ఇంపైనది ఒకటి కావపోవచ్చును. అప్పుడు నిజమైన కవి 
కర్తవ్యమేమి, నలుగురూ ఏది మెచ్చుకుంటారో, దేనికి ప్రియపడతారో అట్టి మెరమెచ్చు 
అసత్యమునో అర్ధసత్యమునో చెప్పడమా లేక లోకముయొక్క క్షణిక ఆగ్రహమునకు 
వెరవక పూర్ణ సత్యాన్నే చెప్పడమా అనేది మహాకవి తనకు తాను నిర్ణయించుకోవలసిన 
పరమధర్మము, ఎవడు ప్రజాభ్యుదయము పేర, మూకజనానీకమునకు తాత్మాలికా 
మోదం కలిగించే భాషణం చేస్తాడో అతడు తనకున్నూ లోకానికి అన్యాయమే చేస్తున్నాడు. 
కావ్యము ప్రజల కందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కవిత్వ భాషను పలచబరచి 
క్రిందికి దిగలాగి హీనవ్యవహార భాషాగతికి దింపే రచయిత లోకానికి మేలు 
చేస్తున్నాడనడానికి వీలులేదు. ఆధునికుల్లో కొందరు ఇటువంటి అపసిద్ద్ధాంతాలకు 
గురి అవుతున్నారు. అసలు కావ్యప్రయోజనమేమిటి, పాఠకుణ్ణి భౌతిక శ్రేణినుండి 
సుకుమారంగా రసశ్రేణికి అధ్యాత్మిక శ్రేణికి క్రమోన్నతంగా తీసుకొని పోవడమేకదా, 
ఇట్టి ఆరోహణ యాత్రకు స్వచ్చమైన నిర్మలమైన భాష ఉత్తమసాధనము. అది గ్రామ్య 
దూషితము కాకూడదు. ఆగ్రామ్యతా లక్షణ విలసితమై యుండాలి. ఇట్లా అనడంచేత 
మేము గ్రామ్యాగ్రామ్య చర్చలోనికి పాఠకున్ని దింపాలని భావించడంలేదు. ఇక్కడ 
(గ్రామ్యమనగా అసభ్యమైనది, నింద్యమైనది, కటువైనదిఅనియే మాతాత్పర్యము. 
అందుచేత ప్రజాహితము అనే ఆభాసకారణంతో సాహిత్య భాషను అసంస్కృత నిత్య 
వ్యవహారంలోకి దింపడం కూడా వాంఛనీయము కాదన్నమాట. 

ఇంక ఉభయవాదులని మనము చెప్పుకొన్నవారు. వీరి ఉభయనిష్టత్వము 
ఎక్కడంటే ఆత్మ ధర్మాన్ని వీదకుండా పరహిత్రైన సత్యప్రవచనం చెయ్యడంలో 

10 


ఉంటుంది. ఇక్కడ సత్యమనగా సాహిత్య సత్యము. వస్తుతత్వ దర్శనము. ఉభయవాది 
కవులు ఇదివరలో మనము చెప్పుకొన్న సాత్విక శ్రేణికి చెందిన కవులు తాము లోక 
హితంకోసమే కావ్యారంభ ప్రవృత్తులైనట్లు వీరు లీలగా సూచిస్తూ ఉంటారు. 

'సారమతింగవీంద్రులు ప్రసన్న కథా కవితార్థయుక్తిలో; నారసిమేలు నాని 
తరులక్షర రమ్యత నాదరింప నానారుచిరార్థసూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్‌ 
మహాభారత సంహితా రచన బంధురుడయ్యె జగద్దితంబుగన్‌' నన్నయ. 'కావున 
భారతామృతము కర్ణ పుటంబుల నారగ్రోలి యారధ్రావళి మోదముం బొరయునట్లుగ 
సాత్యవతేయ సంస్కృతి శ్రీ విభవాస్పదంబుయిన చిత్తముతోడ మహాకవిత్వ దీక్షావిధినొంది 
పద్యముల గద్యములన్‌ రచియంచెదంగృతుల్‌”- 
తిక్కన సోమయాజి 

“ఇమ్మను జేశ్వరాధముల కిచ్చిపురంబులు వాహనంబులున్‌! 

సొమ్ములు గొన్ని పుచ్చుకొని చాక్కి శరీరము వాసి కాలుచే। 

సమ్మెటపోటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చిచెప్పె నీ 

బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్‌॥ - వోతన 

ముగ్గురు మహాకవులు తాము ప్రజాహితంకోసం సాహిత్యసృష్టి చేస్తూన్నట్లు 
చెప్పుకొని యున్నారు. లోకహితాన్నే కోరి, వారు భారత, భాగవతాలు వ్రాసినా 
సాహిత్యం యొక్క ఉదాత్తలక్షణాలనుగాని తమ ఆత్మధర్నాన్ని కాని వీడినట్లు కాన్పించదు. 
నన్నయ భట్టారకుడు తన కవిత్వ లక్షణాలను సంగ్రహంగా చెప్పాడు. తిక్కన సోమయాజి 
వ్యాస మునీంద్రుని సంస్కరిస్తూ 'మహాకవిత్వ దీక్షావిధినంది' రచన సాగిస్తానని ప్రతిజ్ఞ 
చేశాడు. తుచ్చమైన ఐహిక సంపదల కోసం గాక శ్రీహరి సమ్మతి కోసము, లోకహితం 
కోసము వ్రాస్తున్నానని ఉద్దాటించాడు. ఇక్కడ ఒక ప్రశ్న కలుగుతూంది. పూర్వ 
మహాకవులు వారు చెప్పుకొన్నట్లుగా నిజంగా ప్రజాహితం కోరియే రచనలు చేసినట్లయితే 
వారి [గ్రంథాలు ఇప్పటి ప్రజలకు యథాతథంగా అర్ధం కావడం లేదేమిటి? ఇది 
నేతిబీరకాయ ప్రతిజ్ఞకదా అనవచ్చును. ఈ సందేహాన్ని మనము ఇట్లా పరిహరించాలి. 
వారు గ్రంథాలు వ్రాసి కొన్ని శతాబ్దాలు చెల్లిపోయాయి. భాషా స్వరూపం విస్తారంగా 


11 


మారింది. ఎవరు కవిత్వం చెప్పినా సమకాలికుల్ని వారికి తెలిసినంతవరకూ శాశ్వత 
సత్యాలను దృష్టిలో పెట్టుకొని చెప్పుతారు. కాని అనంతమైన భావి కాలాన్ని అంతటినీ 
ఉద్దేశించి వ్రాయలేరు. అది సాధ్యమును కాదు. అందుచేత ప్రాచీన కవిత్వంలో 
కొంతభాగం మనకు అస్పష్టంగానే ఉండిపోవచ్చును. 

పోనివ్వండి, ఈ పూర్వకవుల కవిత్వం సమకాలంవారికైనా అందరికీ 
అర్ధమయి ఉంటుందా, ఎవరో కొందరు పండితులకు మాత్రమే అర్ధమయి ఉంటుంది. 

“జలధివిలోలవీచి విలసత్మల కాంచి సమంచితావనీ 

తల వహన క్షమం బయిన దక్షిణహస్తమునం దదున్నమ 

ద్దళదురుఘర్మ వారికణ కమ్రకరాబ్దము వట్టి నూతిలో 

వెలువడం గోమలిం దిగిచె విశ్రుతకీర్తి యయాతి ప్రీతితోన్‌” 
అని నన్నయ భట్టారకుడు. 

“సింగంబాకటితో, గుహాంతరమునన్‌ జేడ్పాటు మైనుండిమా। 

తంగస్స్ఫూర్జిత యూధదర్శన సముద్యత్‌ క్రోధమై వచ్చునో। 

జంగాంతార నివాస ఖిన్నమతినస్మత్సేనపై వీడె వ। 

చ్చెంగుంతీ సుత మధ్యముండు సమరస్టేమాఖి రామాకృతిన్‌॥ 
అని తిక్కన సోమయాజియు, 
“లలిత స్మంధము కృష్ణమూలము' ఇత్యాదిగా బమ్మెర పోతరాజు గారును వ్రాసినప్పుడు 
ప్రజాసామాన్యానికి ఇది అర్ధమయి ఉంటుందా? ఏదో మసిపూసి మారేడుకాయ 
చేసినట్లున్నది, అనవచ్చును కొందరు. దీనిలో మోసగింపు ఏమీలేదు. కాని కవిత్వపు 
పరమార్దము, రహస్యము దీనిలో వ్యంగ్యంగా ఇమిడి ఉన్నాయి. కవిత్వము యొక్క 
పరమార్ధము ఏమని చెప్పుకొన్నాము. సహృదయుడ్ణి భౌతిక వాసనలనుండి సుకుమారంగ 
లేవనెత్తి రసబ్రహ్మాభి ముఖంగా పయనించేటట్లు చెయ్యదడమని చెప్పినాము. ఈ రసమూ, 
బ్రహ్మమూ, లేవనెతైడదమూ, ఇదంతా బూర్జువా వాదము అని త్రోసిపుచ్చే వారితో 
మనము వివదించుటలేదు, ఉచితసమయంలో వారి పరిభాషలోనే వారికి 
నివేదించుటకు యత్నం చేద్దాము. రసాభిముఖంగా పాఠకుణ్ని తీసుకువెళ్తేటప్పుడు 


12 


రసానుకూలమైన రచన ఉండాలలి సాహిత్య శిల్చవేత్తలు నాడూ నేడూ కూడా 
భావిస్తున్నారు. అందుచేత భాషా వైవిధ్యం ఏర్పడుతుంది. రెండవ ముఖ్య విషయం 
ఏమిటంటే, ఏకాలపు కవిత్వమైనా సరే-కవి, పాఠకునితో పాటు క్రిందికి దిగజారడం 
కన్న పాఠకుణ్ని తన భావ భాషాథ్రేణికి చేదుకోవడం ఉత్తమ కవిత్వం అవుతుంది. 
అట్లా చెయ్యకపోతే కవిత్వ లక్ష్యమే ఉపహతమవుతుంది. పాఠకుణ్ణి రెచ్చగొట్టె రచన 
అది కావ్యం కానివ్వండి, నాటకము, నవల, కథానిక ఏదైనా కావచ్చు ప్రచార 
సాధనము మాత్రమే అవుతుంది. కవిత్వము పని నల్లమందు వలె పని చేసి పాఠకుణ్ణి 
నిద్రపుచ్చడం కాదని పూర్వులు కూడా చెప్పారు. అతనిని కర్తవ్యాభిముఖుణ్లి చెయ్యడం 
కావ్య లక్షణాల్లో ఒకటని వారు కూడా తలపోసారు, చూడండి విద్యానాథుడు 
ప్రతాపరుద్ర యశోభూషణంలో ఏమంటున్నాడో; 

“కాంతా సమ్మితయా యయా సరసతా 

మాపాద్య కావ్యథియా కర్తవ్యే కుతుకీ బుధోవిరచిత స్తస్యై స్పృహాం కుర్మహే” 

అంటే కాంతా సమ్మితమైన కావ్యోపదేశం చేత సజ్జనుడు కర్తవ్యము నందు 
ఉత్సాహము కలవాడుగా చేయబడుతున్నాడు, అట్టి కావ్యశ్రీకి నమస్మారము. సాంఘిక 
సమస్యలను, సాంఘిక అన్యాయాలను, అసమానతలను, పీడనలను అన్నింటినీ 
కవిత్వంలో చర్చించ వలసే ఉంటుంది. అవి కావ్య వస్తువు కావచ్చును. ప్రాచీన గ్రీకు 
అలంకారికులు భావించినట్టు “10 ౧౪126 16611085 100020 010" 2౧6 1621 
కవిత్వము కరుణ, భయానక రసముల ద్వారా భావ సంశుద్దిని కలిగించవలెను , 
మానవుని భావములను సంశుద్ధము చేయవలెనే కాని అతని అసంసృత రాగద్వేషాలను 
రెచ్చగొట్ట కూడదు. ఏ కావ్యము పాఠకుని యందు భావ సంశుద్ధిని, సమస్త జీవులు 
యెడ దయా స్వభావమును (కరుణ), పాపము విషయంలో భీతిని (1620 కలిగించునో 
అది కవిత్వ ధర్యంలో విఫలమయిందన్నమాట. 

పై చర్చ లేత కావ్యమునందలి భావం భాషకూడ పాఠకుణ్ని ఉన్నత శ్రేణికి 
కొనిపోవునవిగా ఉండవలెనని తేలుతున్నది. భాషా విషయంలో కవితా శిల్పానికి 
వెలికాకుండా పాఠకునకు ఎంత సన్నిహితంగా పోనగునో అంత సన్నిహితంగా 


| 


పోవుటయే ప్రాచీనుల లక్ష్యం. పాఠకునియందు కవి వెంటపోవుటకు కొంత ప్రయత్నం 
కావలెను. కవి తన మట్టానికి దిగాలని పట్టుపట్టకూడదు. ఆ ప్రయత్నం కవి పాఠకుల 
కిరువురకును లాభదాయకం కాదు. అటువంటి ఉద్యమంలో ఉత్తమ కవిత్వం 
ఆవిర్భవింపనేరదు. ఈ పూర్వరంగంతో సాహిత్య భాషగా తెలుగు ఎట్లు తీర్చి దిద్దబడిందో 
అది తన లక్ష్యాన్ని ఎంత వరకు నెరవేర్చగలిందో పరిశీలిద్దాము. 
తెలుగులో సాహిత్య భాషావతరణము 

తెలుగులో సాహిత్యం ఎప్పడవతరించిందో అప్పుడే సాహిత్య భాష కూడా 
అవతరించిందని స్థూలంగా చెప్పవచ్చును. ఏభాష విషయంలోనయినా అంతే ఇప్పుడు 
మనకు తెలిసినంతవరకూ నన్నయ భట్టారకుని ఆంధ్ర మహాభారతమే తెలుగులో 
గల తొలి గ్రంథము. కవిజనాశయ మనే ఛందో (గ్రంథమో, నన్నెచోడుని కుమార 
సంభవ కావ్యమూ నన్నయ్యకు ముందే వెలిశాయని కొందరు విమర్శకలు భావిస్తారు. 
కాని అత్యధిక సంఖ్యాకులైన మన సాహితీవేత్తలు దీనిని ఆమోదించడం లేదు. ఇప్పటికి 
లభించిన దాని కన్న దృథఢతర సాక్ష్యం లభించే దాకా నన్నయ భారతమే ఆదికావ్యము 
అని ఒప్పుకోవాలి. అయితే వసుచరిత్రకారుడు 'మహిమున్‌ వాగను శాసనుండు 
సృజియింపనో అనే పద్యంలో చెప్పినట్లు నన్నయ ఆది కవియా? అంతకు ముందు 
తెలుగు కవులు లేరా? తెలుగు కవిత్వం లేదా? అంటే ఉన్నదనే సమాధానం చెప్పాలి. 
ఆరంభంలోనే ఒక చిన్న క్షమార్చణ రామరాజభూషణునికి చెప్పవలసి ఉంది. 
వాగనుశాసనుడు అనగా నన్నయ భట్టు ఆంధ్రోక్తిమయ ప్రపంచాన్ని సృష్టించినట్లు 
రామరాజు భూషణుడు చెప్పాడని అర్ధం చేసి ఆ మహాకవిని తరుచు భాషావేత్తలు 
విమర్శిస్తూ ఉంటారు. ఎంత మహాకవిలైనా భాషను సృష్టించ గలదా 
రామరాజభూషణునకు భాషాతత్వం తెలియదని అంటూంటాము. ఇదొక విధంగా 
ఆ మహాకవికి (వసుచరిత్రకారునికి) అన్యాయం చెయ్యడమే అవుతుంది. ఎందుకంటే 
రామరాజ భూషణుడు తెలుగు భాషాచరిత్ర వ్రాయడానికి పూనుకోలేదు. ఒకవేళ 
పూనుకొన్నా ఈ కాలంలో మనకు లభించే విమర్శాత్మక సాధనాలు ఆయనకు 
అందుబాటులోనూ లేవు. *1వ్రమాదోధీమాతా మపి” అన్నట్లున్నూ సాధనా భావం 
క 


చేతనున్నూ ఆంధ్రోక్తిమయ ప్రపంచము నన్నయతో మొదలైందని అతడు వ్రాసినా 
క్షంతవ్యమే అవుతుంది. వాస్తవానికి అతడు వట్టి ఆంధ్రోక్తి మయ ప్రపంచము అనలేదు. 
ఈ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున 'దత్రాగల్బ్య మూహించెదన్‌ అని వ్రాసినాడు. 
అతని దృష్టిలో ఉన్నది సాహిత్యో పయోగియైన బహుళాంధ్రోక్తిమయ ప్రపంచము. 
నిజంగా నన్నయ భారతానికి ముందు ఈ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచము లేదు. 
దానికాతదే చాల వరకూ రూపకల్పన చేశాడు. ఈనాడు మనము కూడా అదే 
భావిస్తున్నాము. అందుచేత వసుచరిత్రకారుని తేలికగా విమర్శించడం న్యాయం 
కాదు. అది యట్లుందె. 

నన్నయ భట్టారకునకు ముందుడిన ఆంధ్రోక్తిమయ ప్రపంచమెట్టిది, దాని 
నాతడు సాహిత్య ప్రయోజనాలకు ఉపయోగపడేటట్లు ఎట్లా బహుళాంధ్రోక్తిమయ 
ప్రపంచంగా తీర్చిదిద్దాడు అనే ప్రశ్నకు సమాధానం అరయాలి. తెలుగు భాష ఎంత 
ప్రాచీనమైనది అనే విషయంలోనే అభిప్రాయ భేదాలున్నాయి. ఏమయినా శాతవాహన 
యుగాంతమునకు తెలుగుభాష అస్తిత్వంలోకి వచ్చింది. నాల్గవ పులుమావి జంగ్లిగుండు 
శాసనంలో వేపూరు శబ్దం వచ్చింది. ఇది క్రీ. శ మూడవ శతాబ్ది ప్రారంభము. 
వేపూరు అనేది వేపచెట్లు అధికంగా గల గ్రామము అని అర్థం చేస్తే ఇందులో వేము 
ఊరు అనే రెండు తెలుగు పదాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కర్మధారయ సమానంలో 
మువర్దాంత శబ్దాలకు వచ్చే పుంప్వాదేశం కూడా వేపూరు శబ్దంలో కనపడుతూంది. 
కావున ఇది తప్పక తెలుగు పదమనీ ఇటువంటివి ఎన్నో ఉండి ఉంటాయనీ, దేశప్రజలకు 
సులభంగా తెలియడానికై తెలుగుస్థల నామం ప్రయోగించారని చెప్ప వీలవుతుంది. 
అప్పటికి తెలుగు గ్రామనామాలు వాడుకలో ఉందేవన్నమాట. ఇంతకన్నా పూర్వకాలానికి 
చెందిన ఒక పదము అమరావతీ స్తూప శిల్పాలమీద కనబడింది. ఇది 'నాగబు' అనే 
పదము, ఇప్పుడు మనము వాడు నాగము (పాము) అనే శబ్దంయొక్క ప్రాచీనరూపము. 
ఇందులో నాగ అనే సంస్కృతపదమూ, దాని మీద అమహ ద్వాచక ప్రథమా భక్తి ఏక 
వచన ప్రత్యయ స్థానంలో “బు వర్ణమూ కనబడుతున్నాయి. తత్సమములైన అమహద్వాచక 
శబ్దముల మీద మనమిప్పుడు 'ము” వర్ణమూ వాడుతున్నాము. దాని స్థానంలో 
15 


పూర్వకాలమున బు, ౦బు, మ్ము వాదే వారన్నమాట. నాగబు, నాగంబు, నాగమ్ము, 
నాగము క్రమంలో ఈ ప్రత్యయం పరిణామం చెందినది. నాగబు అనే రూపం తప్ప 
తక్కిన మూడు రూపాలు మనకు కావ్యాల్లో లభిస్తూనే ఉంటాయి, వనంబు, వనమ్ము, 
వనము కూడా ఇటువంటిదే. అప్పటికే మహదమహద్వాచక ఖేదం చెయ్యడం, వాటిల్లో 
ఆమహద్వాచకాల మీద వచ్చే ప్రత్యయము మనకు దొరికాయి. ఇంకా ఎన్నో దొరికి 
ఉండుననడం తథ్యము. శాసన లేఖకులకు అవసరం పడలేదు. తెలుగు వాక్య రచన 
ఉన్నట్లు నిదర్శనం ఇంకా లభింపలేదు. 

ఉత్తరోత్తరంగా ఈ క్రమమే సాగింది. క్రీ. శ 1వ శతాబ్ది నుండి 6వ శతాబ్టి 
మధ్య వరకూ తెలుగు వాక్య రచన ప్రత్యక్షం కాలేదు. ఈనాడు వెలసిన ప్రాకృత 
శాసనాల్లోను, సంస్కృత శాసనాల్లోను గ్రామనామములు, మనుష్య నామములు. 
వీరుదు పదములు వంటి వ్యస్త రూపములు తెలుగు శబ్దములు అని చెప్పదగినవి 
బహుళ సంఖ్యలోనే కనబడుతున్నాయి. గ్రామ నామాల చివర-ఊరు, పటబ్బు, పట్టు, 
పాక, కొండ, చెరువు వంటి పదాలు కనబడతాయి. ఒక విశేషమేమిటంటే తెలుగు 
వర్ణమాలలో మనకు ఇప్పటికే పరిమితమైన శకట రేఫము లేక బండి 'అ” ఈ 
మాటల్తో వస్తూంటుంది. సంస్కృతంతో పోల్చినపుడు తెలుగునకు ప్రత్యేకమైన ధ్వనులు 
ఏవంటే ఎ, ఒ, చ జ, అ అని చెప్పుతున్నాము. ఇవిగాక ఈ ప్రాచీనకాలంలో 
తెలుగు పదాల్లో “జ” అనే ధ్వని ఒకటి క్రొత్తగా మనకు తగులుతుంది. ఇది కొన్ని 
శతాబ్దాల దాకా తెలుగులో నిలిచి ఉండి నన్నయ సమీపకాలంలో కాబోలు భాషలో 
నుంచి నిష్క్రమించింది. నన్నయ భారతంలో ఈ ధ్వని వినబడదుకాని ఆయన సమకాలిక 
శాసనాల్లోకూడా ఈ “జ” ధ్వనివాడుబడుతూనే ఉండేది. అనగా వ్యవహార భాషలో ఉ 
ందేది. అగ్రవర్ధాల భాషలో తొలగినట్లుంది. ణకారము (అణావంటి మాటల్లోనిది) 
నన్నయ పూర్వభాషలో తరుచువాడబడదేది, పని అనడానికి పణి అని పలికేవారు 
కావచ్చును. దంత్యనకారము, శకటరేఫ కలిసిన సంయుక్త వర్ణం “న్హు” అనేది కాలక్రమంలో 
“ండు, డు” గా మారింది. పుత్రును అనేది పుత్రుండు, పుత్రుడుగా పరిణమించింది. 
దీనినే మనము మహద్వాచక ప్రథమ ఏకవచనంగా చెప్పుతున్నాము. కుంటి “ళ” అని 


16 


మనము చెప్పుకొనే “ఈ” వర్ణముకూడా నాడు విశేష ప్రయోగంలో ఉండేది. కొణుకళే 
అనే మాట ఇప్పటికొడుకులు అనే దానికి ప్రాచీన రూపం- ఇందులో చివరున్న కళే 
ప్రత్యయము బహువచన ప్రత్యయము. ఇదియే తరువాత ళు, లు గా మారింది. 
తరువాతి కాలంలో లు వర్ణమే బహువచన ప్రత్యయంగా ఎక్కువ వాడుకలోకి వచ్చింది. 
పైన చెప్పిన “అ” ధ్వని అనంతర శతాబ్దాల్లో పెక్కు మార్పులకు లోనయి చివరకు 
నన్నయ భారత భాషలో విడువబడింది. ఇది ఒకప్పుడు రేఫగా మార్చుచెందింది, 
పుజోలు అనే మాట వర్ణవ్యత్యయం ంచేత ప్రోలు (పట్టణము)గా రూపొందింది: అకారము 
అ, ర, గా మారినదన్నమాట. ఒకప్పుడిది ద కారంగా తయారయింది చోటి, కోటి 
మున్నగు శబ్దాల్లో ఇది చోడి కోడి రూపాలను ఎత్తింది. ఒకప్పుడిది పదారంభంలో 
కూడా వాడబదేది. దీని సరిలైైన ఉచ్చారణ ఇప్పుడు మనకు తెలియదు, 
తమిళభాషలోకూడా ఇది ఉండడంచేత దానికి దగ్గరయైన ఉచ్చారణ దీనికి 
ఉండేదని ఊహించాలి. “జేందులూరు అనేది కెందులూరు, దెందులూరు అయి ఇప్పటి 
మన దెందులూరు రైల్వేస్టేషన్‌గా మారింది. ఇది ఏలూరు ప్రక్కన ఉన్న గ్రామము, 
ప్రాచీనాంధ్రభాషకు చెప్పబడిన విశేష వర్దాలు-అ,జ,ణ, ళ-అరవ కన్నడ భాషల్లో 
కూడా ప్రచురంగా ఉన్నాయి. అందుచేత తెలుగుభాష ద్రావిడ భాషా కుటుంబా నికి 
చెందినదని భాషా శాస్త్రజులు నిర్ణయించారు. ఈ యొక్క సామ్యమే కాదు, ఇతర 
సామ్యములు చాలా ఉన్నాయి. పూర్వశాసనాల్లోని కొన్ని గ్రామనామములు - విరిపజ 
(తరువాత విప్పరుగా మారింది పాణూర, కూడుర, దాలూర, ఆతుకూరు, తాఅకొన్ట 
(తాడికొండ ఏలూరు చెంచెరువ కంబురాంచెరువ (కమ్మరి చెజవు), రేగోన్షమ్‌ (రేగొాంద), 
పెణుకుపట్టు వులొంబూరు (పాలమూరు) ఇత్యాదులెన్నో కలవు. వ్యక్తి నామములు, 
అగ్గిజ్జ భావజ్జ (అయకాపూర్వ రూపము అజ్ఞ), గొలశర్మ, కొట్టి శర్మ వంటివి, 
బిరుదు పదాలు మహాతలవర, మహాతగవర (తగవరి-న్యాయధీశుడు) వంటివి. 
క్రీశ 6వ శతాట్ట్‌ చివరి భాగంలో చిన్నచిన్న వాక్య రచన తెలుగు శాసనాలు 
మనకు లభిస్తాయి. ఇవి కడపజిల్లా ప్రాంతంలో పరిపాలించిన రేనాటి చోళులవి. 
పరిశోధకులకు లభించిన మొదటి తెలుగు శాసన స్వరూపం చూడండి. ఇది కడపజిల్లా 


1/ 


ప్రాంతంలో కలమళ్ల గ్రామంలో కనబడింది కాలము క్రీ.శ. 575 ప్రాంతము, శాసన 
పాఠము. 

“కల్‌మ. (తు) రాజు 

ధనంజయుటు రేనాండు ఏలన్‌ 

చిజుంబూరి రేవణకాలు (పం)పు 

చెనూరు కాజు అళికల (ఊం)రిందవారు 
(పంచ) (మ) హాపాతకసకు 

కుండలీకరణము చేయబడినవి అక్షరములు పోగా శాసన పాఠకులు 
సందర్భానుకూలముగా సమకూర్చినవి. దీని అర్థం ఇట్లా చెయ్యాలి. “ఎటికల్‌ 
ముతురాజు ధనం జయుఖు రేనాడు ఏలగా అనగా పరిపాలిస్తూ ఉండగా చిరుంబూరి 
రేవణగారి పంపున ఆజ్ఞపై లేక ప్రేరణమీద చెనూరుకాజు, (మరియు) అళికళ 
ఊరివారున్నూ- ఏదో దానం ప్రకటించారు, ఆ ధర్మ ప్రతివ్థాపనకు విఘ్నము చైసిన 
వారికి పంచమవోపాతకములు అగు” శాసనంలో దానమిచ్చిన భాగము 
శిథిలమైపోయింది. దీనిలోని భాషా విశేషాలు కొద్దిగా గుర్తిస్తాము. ధనంజయుజు 
అనే పదంలో 'రు ప్రత్యయము గౌరవార్థక ప్రత్యయముగా గ్రహించాలి. ఏకవచనమేకాని 
పూజ్యార్థమున బహువచనము, కృష్ణదేవరాయలవారు అన్నట్లు, ఇప్పుడు మనము 
దీర్ణముమీద పూర్ణానుస్వారము వాడము, చిన్నయ సూరి సూత్రం కూడా అట్లాగే 
చేశాడు. కాని ప్రాచీన కాలంలో 'నాండు' నాడు, వాండు-వాడు అన్నట్లు పలికేవారు, 
వ్రాసేవారు అందుచేత రేనాడు రేనాండు అయింది ఏలన్‌ ఏలుచుండగా, అన్నంత 
ప్రత్యయము సాహిత్య భాషలో తరుచు కనబడుతుంది. ఇప్పుడు మనము ఏలగా అని 
అంటున్నాము. చిరుంబూరి అన్నప్పుడు బెప విభక్తిక 'ఇ వర్ణం కనబడుతూంది. 
రేవణకాలు అన్నది రేవణగారు కావచ్చును. కాలు అనేది సాధారణ గౌరవ వాచక 
పదము. పంపు-పనుపు-పనుచు -ఆజ్ఞచే అనుట భారతంలో తరుచు వస్తుంది. అళికళ 
ఊరిందవారు, అళికళ గ్రామవాసులు, ఊళ్లోవారు అనుట, అందు, ఇందు ఎందు- 
అనే స్టలవాచకములు నన్నయకు మిక్కిలి సమ్ముతములు. ధాన విఘాతకుడు 


18 


పంచమహాపాతకుడగును అని శాసనంలో వ్రాయడం మామూలు. చిట్టచివర వచ్చిన 
“ఆకు అగు ధాతు ప్రాచీనరూపము. ఈ ధాతువులో నన్నయకాలం నుంచీ సరళ 
వర్ణం వచ్చింది. ద్రావిడ భాషా సంప్రదాయం ప్రకారం పరుషమైన 'కు ఉండాలి, 
దీనికి ఒక నిదర్శనం ఏమిటంటే దీని మీద అన్నంత శబ్దం చేసేటప్పుడు 'కాన్‌' 
అనియే అవుతుంది. ఇది మురిపెమైన చిన్న శాసనం. మనకాలపు భాషకు చాలా 
చాలా దూరంగాను, నన్నయ భాషకు కొంచెం సమీపంగాను ఉన్నది. 

ఆరవశతాబ్దం నాటిది నెల్లూరు జిల్లా భైరవుని కొండవద్ద దొరికిన ఒక 
శాసనం. ఒక్కటే వాక్యం ఉంది. 

శ్రీ వేలుగుణ్ణ ఆచార్లు పణికేసిరి? 

వేలుగుంట ఆచార్యులు పనిచేసిరి, ఆచార్లు వ్యావహారిక రూపం, ఇప్పటికీ 
వాడుతున్నాము. పని అని దంత్యనకారంతో వ్రాయవలసినది మూర్ధన్యనకారంతో 
వ్రాశారు. అన్నిటికిమించి ఆశ్చర్యకరమైనది చేసిరి అనుటకు కేసిరి, ఇది చెక్కడంలో 
పొరపాటు కూడా కాదు. ప్రాచీన కాలంలో శబ్దాలు ఎక్కువగా కంఠ్యాదిగా 
ఉండేవి. తరువాత అవి తాలవ్యములుగా మారాయి. క-చగా మారింది. దీనినే 
తాలవ్యీకరణం అంటారు. భాషలో రెండవదశ ఆకు-అగు అవడంపైన చూశాము. 
ఒక్కొక్కప్పడు కంఠ్యములు సరళములవుతాయి. కడప-గడప. 

ప్రాచీనభాషా పరిణామం తెలియడానికి మైలురాళ్లల్లా అక్కడక్కడ ఒక్కొక్క 
శాసనం చూద్దాము. క్రీ.శ 8వ శతాబ్దినాటిది అని భావింపబడిన చిలంకూరు 
శాసనము, కడపజిల్లా, 

“స్వస్తిశ్రీమత్‌ విక్రమాదిత్య చోళమహారాజుల ఏలన్‌ చోలమహాదేవుళ్‌ 
ఉత్తమాదిత్య సామంతకముళ్‌ చిటుంబూరు ఏలన్‌ ఊరయేలుపాల్ల పాకాటిశూనవణం 
(ప)రి యారము మరతుణు ప్రసాదచేసిరి. అచంద్రార్మంబు నిల్వ - తొల్పకొమి 
రట్టగుళ్లు చోళియరట్టగుళ్లు, అతిశయ రట్టగుళ్లు అళికో - రిక్కి ప్రసాద పూర్వము - 
తేనిళచ్చు- (మ)హాపాతక-,” 


109 


విక్రమాదిత్య చోళమహారాజులు ఏలుచుండగా చోళమహాదేవియు, ఉ 
త్తమాదిత్యుడును సామంతులుగా చిజఖుంబూరునందు. పరిపాలించగా గ్రామము 
నందలి ఏడుగురు బ్రాహ్మణులకు పాకటూలునవణం (వను) పరిహారమున్నూ, 
మటుతురు (నేల్రయున్నూ ప్రసాదంచేసిరి. ఆ చంద్రార్మము  నిల్చునట్లుగా, 
తొల్పకామి రట్టగుళ్లు, చోళియరట్టగుళ్లు, అతిశయరట్టగుళ్లు- ప్రసాదపూర్వము, 
దేనికి విఘ్నముచేసి(నవారు) మహాపాతకులగుదురు. 

విక్రమాదిత్య మహారాజు రాజ్యము చేయుచుండగా ఆయన రాణి 
చోళమహాదేవి ఉత్తమాదిత్యునితో కలిసి (కుమారుడు కావచ్చును) 

చిజుంబూరు (చిలంకూరు)లో సామంత పరిపాలన చేస్తూ గ్రామంలోని 
ఏడుగురు బ్రాహ్మణులకు పన్నులలో కొంత రాయితీ చేసి ఒక ఎకరం భూమి ఆ 
చంద్రార్మంగా దానం చేశారు. దీనికి తొల్బ్ప కామయరెడ్డి మున్నగు రెడ్లు సాక్షులై 
యుంటారు లేదా వారు వేరే దానం చేసి ఉంటారు.దాన విఘాతకులకు శాపోక్తి 
కలదు. విక్రమాదిత్యుడు ప్రధాన నగరంలో ప్రభుత్వం చేస్తూండగా కుమారుడైన 
ఉత్తమాదిత్యుడు ఆయన అధికారానికి లోబడి యువరాజుగా చిలంకూరులో 
నిలవబడ్దాడు. ఈతడు ప్రాజ్ఞుడు కాకపోవడంచేత కాబోలు తల్లియైన చోళమహాదేవి 
అతనికి సంరక్షకురాలుగా వ్యవహరిస్తూంది. ఇది ఈ శాసనంలోని చారిత్రక 
సన్నివేశము. 

వెనుకటి శాసనంలో కన్న దీనిలో తెలుగు వాక్యరచన క్రమబద్ధంగా నడిచింది. 
అసమాపక వాక్యం ముందు వచ్చి సమాపక వాక్యం తరువాత వచ్చింది. సమాక 
వాక్యంలోని భాగమైన “ఆ చంద్రార్మంబు నిల్వ” అనేది ప్రసాదం చేసిరి అనే సమాపక 
క్రియ తరువాత రావడం కొంత విశేషం, ఇప్పటి తెలుగు వాక్యంలో సమాపకక్రియ 
చిట్టచివర వస్తుంది. అన్నంత క్రియైన “ఏలన్‌” తరువాత కాగా అనేవి వాడదబదడడం 
లేదు. ఇవి అగుధాతు రూపాలు, ప్రసాద చేసిరి అన్నప్పుడు మువర్ణ లోపము భయము 
పదు-భయపడు అన్నట్లు, ఊర అన్నప్పుడు బెప విభక్తిని సప్త్రమారూపము. తృతీయా 
సప్త్రములకు అత్వం వచ్చుట కలదు. ఏడు అనుటకు ఏళుపాల్ల అని వ్రాయుట ళ-డ 

20 


ల ఆభేదాన్ని సూచిస్తుంది. పా అనేది విచిత్రంగా వినిపిస్తుంది. పాఖుడు బ్రాహ్మణుడు 
డు వర్ష విరహితంగా పార అనురీతిని ఈ శబ్దాన్ని వాడేవారు కాబోలు, దీని బహువచనం 
పాట్లు, రట్టగుడు-రట్టగుళ్లు రాష్ట్రకూటి శబ్బభవమనీ, రెడ్డి శబ్దానికి పూర్వరూపమనీ 
భావిస్తున్నారు. రాష్టకూటులనగా గ్రామాధికారుల గ్రామపెద్దలు. వీరు ఈ దానానికి 
సాక్షులో నిర్వాహకులో అయి ఉంటారు. అమలుపరిచేవారని తోస్తుంది. అన్నింటికన్న 
వింతయైన భాగము 'తేనిళచ్చు' శేరి” అనేది: “దేని? శబ్బాపు పూర్వరూపం. తెలుగు 
శబ్దాలు పరుషాదిగా ఉందేవని చెప్పియున్నాము. ఏది అను సర్వనామముయొక్క 
సంబంధార్థకరూపం. దీనిని బట్టి సంబంధార్థక సర్వనామాల్లో వాక్యాలను కలపడం 
ఆనాటికే ఉందేదన్నమాట. అందుచేతనే నన్నయభట్టు “'ఎయదిహృద్యము-ఆ కథయ 
వినగ ఇష్టము మాకున్‌' అని వ్రాసినాడు. ఇంక ళచ్చు పదము. ఇది బహుశా టిచ్చు 
రూపాంతరమని భావించబడింది. ధ్వంసము చేయుట, పాడుచేయుట అని 
దీనియర్ధము. ప్రాబీనమైన అ ధ్వని డ, ర, ళ వర్జాలుగా మారిందని ఇదివరలో 
చెప్పియున్నాము. టిందులూరు -ళెందులూరు, దెందలూరు ఈ క్రమంలో మొత్తంమీద 
చిలంకూరు శాసనము భాషా ప్రగతిలో కొంత ముందుకు నడిచినట్లే కనబడుతూంది. 

క్రీ.శ 9 శతాబ్ది పండరంగుని అద్దంకి శాసనం తెలుగు భాషను 
సాహిత్యాఖిముఖంగా ముందుకు నడిపిస్తూంది. పండరంగడు తూర్పు చాళుక్య ప్రభువు 
గుణగవిజయాదిత్యుని (క్రీ.శ 848-92) సేనాని, ప్రభువుచే నియుక్తుడై ఇతడు రాజ్య 
దక్షిణ భాగంలో విజయాలు సాధించి అద్దంకిలో శాసనం ప్రకటించాడు. ఈశాసనంలో 
మొదటిమాటు తెలుగు పద్యరచన ఆవిర్భఏంచింది. గద్యవనంలోంచి పద్యారామంలోకి 
అడుగుపెట్టినట్లయింది. అద్దంకి శాసనంలోని పద్యము తరువోజ అని గుర్తించారు. 

భూపాలకుండు 

పట్టంబు గట్టిన ప్రథమంబునేణ్ఞు, బంగర్వమొప్పగ వైలేచి సేన 

పట్టంబు గట్టించి ప్రభ బందడరంగు, బంచిన సామంత పడువతోబోయ 

కొట్టముల్‌ పండ్రెండు గొనివెంగినాంటి 

గొట్బియు త్రిభవనాంకుశ బాణ నిల్పి 


కట్టెపు దుర్గంబుగడు బయల్‌సేసి” కందుకూర్చుజవాడ గావించెమెచ్చి 

పందరంగు పరమ మాహేశ్వరుణ్లు భటారనికి ఇచ్చిన భూమి ఎనుబొదివుగ్ల 
పట్టునేల. దమ్మవరంబున దమ్మువులు వ్‌ని రక్షించిన వారికి అశ్వమేధంబు ఫలంబగు” 

ఈ శాసనంలోని చారిత్రాకాంశాలు విశదంగానే ఉన్నాయి. భాషా విషయంగా 
ఇది అత్యంత ప్రాముఖ్యం వహిస్తూంది. మొదటిది దీనిలో పద్యము గద్యము ఉండి 
నన్నయ పాటించిన చంపూ కావ్య పద్దతికి నాందిగా కనబడుతూంది. రెండవది 
దేశీయచ్చందమైన తరువోజలో ఉండుట. ఇది రెండు ద్విపద పాదాల కూడికచే 
ఏర్చడుతూంది. అనంతర కాలంలో అనగా శివకవుల యుగంలో ద్విపదకు ప్రత్యేక 
స్థానం లభించింది. కొట్టముల్‌ పండ్రెండు అన్నప్పుడు ప్రథమ మీద గసదడదవా దేశ 
కార్యం జరిగింది. కొఅల్చు- దహించు అను పూర్వక్రియ వాదబదింది. ఆదిత్య భట్టారునకు 
భూమి ఇచ్చెను అనుటకు బదులు ఇచ్చిన భూమిఅని క్రియాజన్య విశేషణ 
పూర్వకర్మధారయ సమాసం చెయ్యబడింది. ఎనుబొది వుడ్ల (ట్ల) అడ్లు పట్టునేల 
అన్నప్పుడు డలకార సంయుక్త రూపం కనబడుతుంది. డ్లు వర్జ్ణాంతర 
రూపాలు-గుడి-గుద్లు, మడి- మద్గ్లు వంటివి ప్రాచీన భాషలో తరచు కనబడతాయి. 
ఇప్పుడు మనం వర్ణ సమీకరణం చేసి - ఆళు (ధాన్యము) గుళ్ళు ఈ విధంగా 
వాడుతున్నాము. నన్నయలో కూడ ద్లు వర్ణాంత రూపాలు లేవు. దమ్మువులు -ధర్మశబ్ద 
భవము. నన్నయ కూడా ధర్మువులు అని వాడినాడు. అశ్వమేధంబు ఫలంబు అన్నచోట 
నన్నయ రచన గుర్తుకు వస్తుంది. యోగ క్షేమంబున తెజగు. షష్టీ సమాసమున 
నగాగమము. ప్రాకృతభాషా ప్రభావం కొంత కనబడుతుంది. దమ్మపురంబున- 
ధర్మ్శపురమున అనుటకు ఇందలి తరువోజ పద్యము ఎగుడు దిగుడులు లేకుండ సమరీతినే 
సాగిపోయినది, ఈవిధమైన పద్యరచన ప్రచారములోనికి రావడానికి అంతకుముందే 
ఒక శతాబ్దమో దానికి మంచియో పూర్వము పద్యరచన తెనుగులో అవతరించి ఉ 
ందాలని ఊహించగలము. 

గుణగవిజయాదిత్యుని కాలంలోనే వెలసిన కందుకూరు శాసనంలో సీస 
పర్వం అస్పష్టంగా కనబడుతూంది. 


లై 


శ్రీనిరవద్యుందు -చిత్తజాతసముండు 
శివపదవరభక్త సేవితుండ ఖిలుండు 

మొదటి చాళుక్య భీమరాజు ధర్మవరం శాసనంలో కూడా సీస పద్యభాగం 
కనబడుతూంది. 

ఎడరిన బోయల నడవి సొనిపె 
లోహాసనం బెక్కిరాహను నొడిచిన 
వల్లభు కొల్పున నెల్లనెటుగ 
పణ్జ్దరంగు చూరె వణ్ఞరంగు 

దీనిలో ప్రాసయతి నియమమూ, పద్యాంతమున ఆటవెలది వ్రాయుట 
చూడదగును. 

ఈ కాలపు ధర్మవర శాసనంలో నన్నయభట్టారకుదొక్కొక్కప్పుడు రచించు 
ఉన్నత సంస్కృత రీతి రచన ప్రత్యక్షమవుతుంది. శాసనం చివర 'గద్య' అనేపదం 
వాడబడడంచేత ఈరీతి రచనను అప్పటి విద్వాంసులు గద్యగా పరిగణించిరేమో 
అను ఊహ పొదముతూంది. 

“'విజాయదిత్యపాద పద్మభ్రమరాయమాన శ్రీమత్మడెయరాజు గుణగణా 
భరణుండు దనకేని ఈశ్వరునకుం గార్తికే యుండుంబోలె... గరణమ్మున పండరంగును 
ఈ ధర్మనిర్వాహణోద్యోగమునకు బృహస్పతి సమానుందైన పెర్ల్గడ కడెయ గారి కొడుకు 
బెజెయరాజు సమర్జ్దుండని ఆత్మానుమతంబునంబంచిన' 

దీనిలో సంస్కృతాంధ్రములను చక్కగా మేళవించి సంస్కృత సమాస భరితంగా 
తత్సమ శైలిలో గద్యనడిపించడం కనబడుతుంది. అనగా నన్నయకు ఇంచుమించు 
నూటఏబది సంవత్సరములకు ముందే ఆయన మెచ్చుకోదగిన వచన రచనా పద్ధతి 
వాడుకలోనికి వచ్చెనని చెప్పవచ్చును. 

పద్యరచనా మార్గమునందు యుద్ధమల్లుని బెజవాడ శాసనాన్ని రెండవ 
మైలురాయిగా అనుకోవచ్చును. సాహిత్య వికాస చర్చయందు నీరసములైన ఈ శాసనాల 
ప్రసంగం ఎందుకు అనే సందేహం తోచవచ్చును. నిజమే, ఇవి ప్రత్యక్షంగా 


బె 


సాహిత్యోదాహరణాలు కాజాలవు. పరోక్షంగా మాత్రం ఇవి పరిగణించదగి ఉన్నాయి. 
సాహిత్యానికి ముడిసరుకులై భాష ఛందస్సు వీటిల్లో పరిణామరూపంలో మనకు 
కనబడుతున్నాయి. ఈ శాసనాలు కూడా బొత్తిగా రసహీనాలు అనడం న్యాయంకాదు. 

ఇవి సాధారణంగా ధర్నోద్దేశంతో వెడలినవి గనుక వీటిల్లో ధర్మవీరం 
చూడవచ్చును, పందరంగని శాసనంలో అతని యుద్ధ విజయాలు ప్రశంసింపబడ్దాయి. 
కనుక దానిలో యుద్ధవీరం చూడవచ్చును. ప్రకృతమైన బెజవాడ శాసనము. ఇది 
రెండవ యుద్ధమల్లుడను రాజు కాలమునాటిది. కావున క్రీ.శ 927-34 నడిమి 
కాలమున చెక్కబడియుండును. ఇది నన్నయ భట్టారకునికి సరిగా ఒక శతాబ్దము 
వెనుక, శాసన విషయము ఏమన యుద్ధమల్లుడు కుమారస్వామికి బెజవాడలో గుడియు 
మఠమును కట్టించెను. ఈ మఠంలో గొరగలు అనగా శివభక్తులు కానివారు 
నివసింపకూడదు. శైవేతరులు దీనికి భిన్నంగా ప్రవర్తిస్తే ఊరి పెద్దలున్నూ ప్రభువైన 
రాజున్నూ వారిని వెళ్లగొట్టవలెను. ఈ మొదలైన అంశాలు ఉన్నాయి. ఈ శాసనము 
మధ్యాక్క్మర ఛందస్సులో వ్రాయనైనది. ఇదికూడా దేశీయ వృత్తమే. ఉదాహరణకు 
రెండు పద్యాలు 

వెలయంగనియ్యొట్టు జిస్సిమలినురై విడిసినబ్రోల 

గల తానపతులును రాజు పట్టంబు గట్టిన పతియు 

నలియబైవారల వెల్వరించిన యశ్వమేధంబు 

ఫలముపేక్షించిన లింగమటథిసిన, పాపంబు దమకు” 


జననుతచేబ్రోలనుండి బెజవాడ, జాత్రకు వచ్చి 

త్రినయనమసుతుడొండు సోటుమెచ్చక, తివిరియిన్నెలవ 

యనఘుండు సేకొనియిందు ప్రత్యక్షమైనను నిచ్చ 

గని మల్లడెత్తించె గుడియు మఠమును గార్తికేయునకు” 

ఈ మధ్యాక్క్మరలయందు ఐదవ గణము మీద యతి స్థానముండుట 
గమనింపదగినది. నన్నయ కూడ ఈ నియమమును పాటించినాడు. ఎజ్టాపెగడ 


2డ 


కాలమునకు పద్ధతి మారి నాల్లవ గణం మీదనే యతి పాటించడం జరిగింది. అట్లా 
చెయ్యడంచేత పద్యము సమవిభక్తంగా నిలుస్తుంది. ఇటీవల సమ్రాట్‌ శ్రీ విశ్వనాథ 
సత్యనారాయణగారు నన్నయ మార్గాన్ని అనుసరిస్తూ మధ్యాక్మరంలోనే తమ భక్తి శతకాల్ని 
వెలయించారు. 

యుద్ధమల్లుని శాసనంలోకూడా ప్రాచీనమైన అవర్ణము కనబడుతూంది. 
ఇయ్యుట్టుజస్సి- ఈ శపథాన్ని భంగంచేసి లింగం బటిసిన- లింగము నాశనము 
చేసిన అనే అర్ధాలు స్ఫురిస్తున్నాయి. అజియు ధాతువు నుండియే ఇప్పటి అదవు, 
అదచు, అణచు శబ్దాలు ఏర్పడి ఉంటాయి. అస్సి అనేది అజియుగా ఎట్లా మారినది 
అనే దానికి ఒక ఉపపత్తి చెప్పవచ్చును. ప్రాచీన ద్రావిడ భాషలో అ ధ్వని 
పదాదియందుండినప్పటికీ అనంతర కాలంలో ఇది ఉచ్చారణ క్లేశం కలిగించడం 
వలన దాని ముందు అకారము చేర్చిపలకడం ఆరంభించారు. అప్పుడది అజియుగా 
మారింది. రాజు శబ్దము అరసు అయినట్లు భాషావేత్తలు దీనిని అగ్రవర్ణాగమము 
అని చెప్పుతారు. తానపతులు - న్థానపతులు, జాత్ర - యాత్ర, ప్రాకృతభాషా 
ప్రభావమును చూపును. ద్వంద్వసమాసమునందు గసడదవా దేశము మన 
మెరుగుదుము. అన్నదమ్ములు, ఊరు పల్లెలు, కర్మధారయమునందు ఈయాదేశము 
ప్రచురముకాదు. ఈ శాసనమున ఒండుసోటు అన్నప్పుడు చకు సాదేశము చేయనైనది. 
'ద్రుతాంతమైన శబ్దము పైగూడ గసడదవా దేశము ఇక్కడ చేయనైనది. ఇందు 
ప్రత్యక్షమై-తెలుగులమీది సాంస్కృతిక పరుషములకు గసదడదవా దేశమురాదు అనుటకు 
ఇది అపవాదము, మలినురై అన్నప్పుడు బహువచనమున రకారము. చిన్నయసూరి 
ఈ కార్యాన్ని దీర్హపూర్వలో పధశబ్దములకే పరిమితముచేసినాడు. మలినులు అనుటకు 
మలినురు లకారము రెండుమార్లు వచ్చుటచే వర్ణవిభేదనము జరిగినది. 
సంస్కృతమునందు జుహోత్యాదులలో ఈ కార్యము కన్చించును. లకారము 
అవ్యవహితముగ రాకున్నను మార్పు జరుగుట విశేషము. త్రికసమాసములు నన్నయకు 
సమ్మతములు, ఈ శాసనమునందు ఇయ్యెట్టు, ఇన్నాలవువంటివికలవు. 
అవధారణార్థమునందు నన్నయ అకారము వాడుచుండును. నీవె అని మనమిప్పుడు 


లర్‌ 


అనుచోట పూర్వులు నీవ అనెడివారు. శాసనములోని ఇన్నాలవ (ఈస్టలమే) రాజు 
పట్టంబుగట్టిన పతి అను మిశ్ర సమాసం చక్కగా కూర్చబడింది. కర్మాదులకు ప్రాధాన్య 
వివక్షయందు ధాతుజ విశేషణంబులు కర్తతోడంబోలె వానితోడ సమసించు అని 
చిన్నయసూరి చేసిన వ్యవస్థకు ఉదాహరణము కాదగియున్నది. ఇక్కడ కర్తృ ప్రాధాన్యమే 
తోస్తూంది. అశ్వమేధంబునఫలము, లింగం బథిసిన పాపము అను చోటులందు అగు 
ధాతువులేకుండగనే అన్వయమగుచున్నది. ఇదియే తెలుగు పద్ధతి, నన్నయ అగు 
ధాతవుచేర్చి సమాపక క్రియాసిద్ధిని సాధిస్తాడు. ఇన్ని భాషా విశేషాలు, ఛందోవిశేషాలు 
నన్నయకు పూర్వమే వాడుకలోనికి వచ్చి ఉత్తమ సాహిత్య నిర్మాణానికి పునాదులు 
అయ్యాయి. 

ఇంతవరకు చూపిన శాసన సాక్ష్యము పూర్వాంధ్రమునకు చెందినది. 
తెలంగాణమునందును పద్యచ్చందస్సులు కొన్ని యెదల తోచుచున్నవి. కరీంగనగరము, 
నిజామాబాదు మండలములలో వేములవాడ చాళుక్యులు పరిపాలన చేశారు. వీరి 
యాస్థానములోనే కన్నడ మహాకవి పంపడు ఉందేవాడు. ఈయన విక్రమార్జున 
విజయమను ప్రసిద్ధ కావ్యం వ్రాసి వేములవాడ చాళుక్య వంశీయుడైన రెండవ అరికేసరికి 
(క్రీ.శ. 945) అంకిత మిచ్చినాడు. పంపకవియనుజుదైన జినవల్లభుడనునాతడు 
ఇచ్చిన గంగాధర శిలాశాసనంలో మూడు తెలుగు కంద పద్యాలు లభించడం విశేషము, 
మచ్చుకు ఒక పద్యము. 

“జినభవనము లెత్తించుట 

జినపూజల్సేయు చున్మి జినమునులకు న 

త్తినయన్న దానమవుట 

జినవల్లభు జోలగలరె జినధర్మపరులొ 
ఈ కందములందు కొన్ని చిన్న చిన్న లోపములున్నను నన్నయకు ముందే కందపద్యరచన 
కూడ ప్రచారంలోకి వచ్చినదనుట సత్యము. జనగామ తాలూకా గూడూరు 
(గ్రామమునందు లభించిన విరియాల వంశము వారి శాసనంలో మూడు చంపక 
మాలలు, రెండు ఉత్పలమాలా పద్యములు వ్రాయబడినాయి. ఈ శాసనాలను క్రీ.శ 


26 


1000 సంవత్సర ప్రాంతమని పరిగణిస్తున్నారు. కాకతి మొదటి బేత రాజు ప్రశంస 
దీనిలో కన్పించును. ఇందలి ఒక పద్యము. 

“అరుదగునట్టి యెజ్జి నృపునంగన గామమసాని యొక్కమే 

ల్లరుదని చేతభూవిభుని గాకతి 

వల్లభు చిన్నవానిదా। 

బరగగ జేతబట్టి ఘను బల్దవరాయని యో నిజాబ్దభా। 

స్మరనిభు చక్రవర్తి గని కాకతినిల్చుట గోటి సేయదే” 

ఈ శాసనమునందలి కొన్ని దేశ్యపదముల యర్థము సులభ గ్రాహ్యముగా 
లేదు. అయినను చక్కని నడకగలిగి వృత్త రచనయందు కవుల అరితేరిన సన్నివేశమును 
ప్రదర్శించును. ఈ విధముగ దేశిపద్యములును సంస్కృత వృత్తములు కూడ నన్నయకు 
ముందే తెలుగు సాహిత్యరంగంలో అవతరించిన స్థితి చూసినాము. 

నన్నయ - సాహిత్య భాష 

ఇటువంటి పూర్వరంగంలో నన్నయభట్టు మహా సాహిత్య సృష్టికి 
పూనుకొన్నాడు. సాహిత్యభాష విషయంలో పూర్వుల అభిప్రాయాలు కొంతవరకైనా 
ఊహించవచ్చును. 

1. సాహిత్య భాష ఉదాత్తంగా ఉండాలి. వారు సృష్టింపదలచిన ఉదాత్తసాహిత్యానికి 
అనుగుణంగా ఉండాలి. 

2. అది దోష రహితంగా ఉండాలి, సామాన్య వ్యవహారానికి భిన్నంగా 
ఉందాలి. 

ప్త సాహిత్య భాష అలంకృతమై యుండాలి. 

ఈ భావాన్నే ఆంధ్రశబ్ద చింతామణి ఇట్లా ప్రకటించింది. 'తదదోషా, 
పరికృతౌ చ వాగర్డ్జా విశ్వశ్రేయ:కావ్యమ్‌-కావ్యము సమస్త శ్రేయస్సులను 
ఇచ్చునది. ఆ (శ్రేయస్సులివి;ి యశస్సు, అర్హలాభము,  అమంగళశాంతి, 
అలౌకికానందము, ఉపదేశ ప్రచాయిత్వము, కావ్యము లోకహితం కొరకు అని 
ఆధునికులు దీనిని అన్వయిస్తున్నారు. అది కూడా గ్రాహ్యంగానే ఉంది. అట్టి లోకహిత 

లై 


ప్రయోజనం కల కావ్యము దోషరహితము, అలంకార సహితము అయిఉండాలని 
ప్రాచీనుల మతము, ఈ నిర్వచనము సంస్కృతాలంకారిక నిర్వచనాలకి అనుగుణంగా 
ఉంది. కావ్య ప్రకాళికాకారుదైన మమ్ముటుడు చెప్పాడు:” ఆదోషములు, 
గుణసహితములు, ఎక్కడేనా అలంకార రహితములు అగు శబ్బార్దాలు కావ్యము” 
ఎక్కదేనా రహితము అని చెప్పడం చేత తరచు అలంకార భూషితంగా ఉండాలనే 
ఆయన మతముగా తోస్తుంది. అయినా బలాత్మారంగా సందర్న రహితంగా అలంకారాలు 
చొప్పించకూడదనేది ఈయన హృదయంగా కనిపిస్తుంది. ఈ మతాన్న ఆంధ్రశబ్ద 
చింతామణి కూడా ఈషద్భేదంతో ప్రవచించింది. నన్నయ ప్రసక్తిలో ఆంధ్రశబ్ద 
చింతామణి ప్రసంగమెందుకు అని ప్రశ్నవస్తుంది. ఈ [గ్రంథం నన్నయ కృతమని, 
కాదని వాదోపవాదాలు ఉన్నాయి. అది యెట్లయినా ఈ వ్యాకరణ [గ్రంథము ప్రాచీనుల 
అభిప్రాయాలకు చాలా సన్నిహితంగా ఉండడం చేత దానిని మనం పరిగణిస్తున్నాము. 
కావ్య నిర్మాణంలో రససిద్ధియే ముఖ్యమని కవులు యావచ్చక్తులు వినియోగించి 
కావ్యాన్ని రససవంతంగాచెయ్యాలని ఈ గ్రంథం ఉద్బోధించింది. 'సావా గ్యారసవృత్తి:। 
సాధ్యోహిర సోయథాయథం కవిఖి:!। ఇదిచాలా ప్రశంసనీయంగా ఉంది, ఆకాలపు 
పెద్దల అభిరుచులెట్లాఉందేవో చింతామణి సూచిస్తూంది. 'స్వస్థాన వేషభాషాభి 
మతాస్సంతోరస ప్రలుబ్ధధియ: లోకేబహుమన్యంతే వైక్ళత కావ్యానిచాన్యదపహాయ' 
సజ్జనుల స్వదేశముందును స్వవేషమునందును స్వభాషయందును అత్యంత ప్రీతిగలవారై 
ఇతర దేశవేషముమలును ఇతర భాషలను విడిచి రసలబ్బులై ఆంధ్ర కావ్యములను 
బహుమానముగా ఆదరించుచున్నారు. నన్నయభట్టు ఈ సజ్జన కోటిలోని వాడే కదా 
ఆయన స్వదేశాభిమానాన్ని మూలభారతంలో లేకపోయినా ఆంధ్ర మహాభారతం 
ఆది-8-139 'దక్షిణ గంగనాదద్దయు నొప్పిన' అనే పద్యంలో ప్రకటించుకొన్నాడు. 
ఆంధ్రదేశపు నదియైన గోదావరిని, పుణ్యక్షేత్రములైన భీమేశ్వర శ్రీశైలములను 
కర్మభూమియైన వేగీదేశాన్ని ఎట్లో ప్రసక్తి కలిగించుకొని వర్ణించాడు. ఆయన 
స్వభాషాభిమానానికి ఆంధ్ర మహాభారతమే శాశ్వత సాక్ష్యము. ఆంధ్ర సజ్జనులు తెలుగు 
కావ్యాలనేకాక సంసృృతభాషా కావ్యాలనుకూడా ఆదరిస్తారని శ్లోకంలోని 'చి అను 


25 


సముచ్చయం సూచిస్తూందని అహోబలపతి వ్యాఖ్యానించాడు. ఇది యుక్తముగానే ఉ 
౦ది. అన్యదపహాయ -ఇతరములైనవి విడిచి-అన్నప్పుడు ఆ ఇతరములేమై ఉంటాయి. 
ప్రాకృత కావ్యములు కావచ్చును. తమిళ కన్నడ కావ్యాలు కూడా కావచ్చును. 
ఎందుచేతనంటే చారిత్రకంగా తమ్‌ళులు, కన్నడులు, రాజరాజ నరేంద్రుని కాలంలో 
తెలుగుదేశం మీద ప్రభావం కలిగించగలిగి ఉన్నారు. రాజరాజనరేంద్రుని తల్లి 
కుందనాంబ తమిళ చక్రవర్తి కూతురు. రాజరాజ నరేంద్రుని భార్య అమ్మంగదేవి 
తమిళరాజ కుమార్తే. ఈ సంబంధాలచేత ద్రావిడ జన, ద్రావిడభాషా ప్రభావాలు 
ఆంధ్రదేశం మీదపడి ఉంటాయి. ఇంక కన్నడదేశాన్ని పాలిస్తూన్న పశ్చిమ చాళుక్యులు 
వేంగి దేశంపై తరుచు దాడులు చేస్తూ రాజరాజుకు అలజడి కలిగించేవారు. 
రాజరాజనరేంద్రుని రాజ్యాంత కాలంలో ఈతడు కర్ణాటకుల ఆధిపత్యాన్ని 
అంగీకరించవలసి వచ్చిందని వారి ప్రతినిధిగానే నారాయణభట్టు వేగి దేశానికి వచ్చాదని 
చారిత్రకులు చెప్పుతున్నారు. వీరిమూలంగా ఆంధ్రభాషకు కన్నడ సంబంధం తప్పక 
ఏర్పడి ఉంటుంది. ఇంత అయినప్పటికీ నన్నయ రాజరాజులు తమ ఆంధ్రదేశాభిమానాన్ని, 
ఆంధ్రభాషాభిమానాన్ని వదులుకోక తెలుగులో స్వతంత్ర సారస్వత సృష్టి బద్ధకం 
కణులయ్యారు. ఇతర భాషా కావ్యాల్ని వీరు విడిచినా వాటిలో ఉందే గుణాలచేత 
ఆకృష్ణులై ఆ గుణాలను తెలుగు వాజ్బయంలోకి ప్రవేశపెట్టడానికి, వెనుతీయలేదు. 
ఆంధ్రమహాభారత భాషను కల్పించుకోవడంలో నన్నయభట్టు కన్నడ మహాకవుల 
మార్గాలను ఆకళించుకొని స్వంతం చేసుకొన్నాడని తజ్జులు అంటున్నారు. విజ్ఞులు 
తమ వ్యక్తిత్వాన్ని త్యాగం చెయ్యకుండా గుణం ఎక్కడ కనబడినా దాన్ని గ్రహిస్తూనే ఉ 
౦టారు. 

ఆంధ్ర శబ్దచింతామణి ఉద్దేశించిన సజ్జనులలో ఇద్దరిని గుర్తుపట్టాము. 
వారు నన్నయ రాజరాజులు. ఈ విధంగా స్వదేశ స్వభాషాభిమానంతో దీపిస్తూన్న 
సజ్జనులు ఇంకా చాలామంది ఉన్నట్లు నన్నయభట్టారకుడు తెల్పుతున్నాడు. వీక్‌ 
నాతడు 'సత్సభాంతరములు' అని నిర్దేశించాడు. ప్రత్యేకంగా వారినొక పద్యంలో 


స్తుతించాడు. 


29 


“పరమ వివేక సౌరభవిభాసిత సద్దుణపుంజ వారిజో 

తృర రుచిరంబులై సకల గమ్య సుతీర్ధములై మహామనో 

హర సుచరిత్ర పావన పయ: పరిపూర్ణములైన నత్సభాం 

తర సరసవనంబుల ముదం బొనరంగొనియాడి వేడుకన్‌ ఆది-1-24 

ఈ సత్సభాంతరములు ఆనాటి విద్వత్పరిషత్తులని భావించవలెను. వీరుకాక 
రాజరాజనరేంద్రుని సభలో బహుశాస్త్ర పారంగతులైన విద్వాంసులున్నారు. 'దేవానీయ 
నుమతంబునను విద్వజ్ఞనంబుల యనుగ్రహంబునంజేసి నా నేర్చిన విధంబున 
నిక్కావ్యంబు రచియించెదను” అన్నాడు భట్టారకుడు, వీరిలో కొందరు దేశభాషలో 
భారతము వంటి మహాగ్రంథము రచించుటను వ్యతిరేకించిన వారును ఉన్నట్లున్నారు. 
దీనిని కూడ కవియే సూచించియున్నాడు. 

“పాయక పాకశాసనికి భారత ఘోర రణంబునందు నా 

రాయణునట్లు వాసిగ ధరామర వంశ విభూషణుండు నా 

రాయణభట్టు వాజ్బయ దురంధరుడుం దనకిప్పుడున్‌ సహా 

ధ్యాయుడునైనవా డభిమతస్థితి తోడయి నిర్వహింపగన్‌!! 

ఆది - 1 = 25 

దేశభాషా యుద్ధంలో భారత యుద్ధమునందు అర్జునునకు శ్రీకృష్ణునివలె 
నారాయణభట్టు అను మహావిద్వాంసుడు నన్నయకు అండగా నిల్చినాడట. దేశభాషా 
కావ్యరచనను వ్యతిరేకించిన విద్వాంసులు ఎందుకు వ్యతిరేకించారో నన్నయభట్టు 
చెప్పలేదు. ముఖ్యంగా రెండు కారణాలు చెప్పవచ్చును. 1. సంస్కృత భాషయందు 
వారికిగల అపార గౌరవము, విశ్వాసము. 2. మహాభారతం వంటి ఉద్గంథ రచనకు 
దేశభాషయైన తెలుగు సమర్థమైనది కాదని ఇటువంటి చిత్తవృత్తి అన్ని కాలాల్లోను 
ఉంది. ఇన్నూరు సంవత్సరాలనుండి ఆంగ్లభాషా తేజస్సుచే మిరుమిట్లుగొన్న 
చూపులుకలవారు. మన వారిలో చాలామంది దేశభాషలో ఆ విజ్ఞానాన్ని సంతరించడం 
అసాధ్యమని ఇప్పటికీ వాదించడం లేదా. ఆవేదనపడడం లేదా. నన్నయ రాజరాజుల 
కాలంలో కూడా ఇట్లాగే జరిగి ఉంటుంది. వారి ప్రాతికూల్యము దేశభాషకు కాదు, 


ఏ0 


దేశభాషా సామర్హ్యమునకు, నన్నయ నారాయణభట్టులు, ఈ యుద్యమానికి సుముఖంగా 
ఉన్న పండిత పరిషత్తులు అందరూకలిసి దేశభాషా సామర్ధ్యాన్ని పెంపొందింప 
జేయడానికి పూనుకొన్నారు. విజయం సాధించారు. రామరాజభూషణుడు చెప్పినట్లు 
బహుళాంధ్రోక్తిమయ ప్రపంచాన్ని ఆవిర్భవింపజేశారు. 
కావ్యభాషా నిర్మాణము 
కావ్యోచితమైన దేశభాష నిర్మించుకోవడంలో నన్నయాదులు రెండు మూడు 
నియమాలు పెట్టుకొన్నారు. 
1. సుశబ్ద ప్రయోగము లేదా ప్రామాణిక శబ్ద ప్రయోగము 
2. _ తెలుగులో కనబడక, కావ్య ప్రయోజనాలకు అవసరమైన శబ్దజాలాన్ని 
సంస్కృత భాషనుంచి అవతరింప చేసుకోవడం 
8. అట్లా ఎరువు తెచ్చు కోవడంలొ ప్రసిద్ద సంస్కృత పదాల్న్నే ఎన్నుకుంటూ 
మారుమూలపదాల్ని పరిహరించడం. 
విలోమక్రమంలో వీటిని కొంచెము వివరిస్తాము. మారుమూల పదాల్ని 
పరిహరించడం, ఆంధ్రశబ్ద చింతామణి ఈ విషయాన్ని స్పృశించింది. 
“పేచోషాదికశబ్దాన్‌ ప్రవ్యాహరంతు శబ్దజ్ఞాః 
ఇహతు ప్రవ్యాహార్యమే సంకేతిత సుప్రసిద్ద మేవపదమ్‌” 
పేచ, ఊష మున్నగు కొన్ని శబ్దాలు ప్రాచీన వేదభాషలో ఉండేవి. లౌకిక సంస్కృతంలో 
జారిపోయాయి. అందుచేత వీటిని అప్రయుక్త శబ్దములు అన్నారు. ఇటువంటి అప్రయుక్త 
శబ్దాలు రసప్రధానమైన కవిత్వంలో ప్రయోగార్హాలు కావు. వాటి అర్ధం సులభంగా 
తెలియదు. తక్షణ రసస్ఫూర్తికి అవి విలంబ కారణములు అవుతాయి. శాస్త్ర విదులు, 
పండితులు తమ శాస్త్ర ప్రయోజనాలకు వాటిని వాడితే వాడుదురుగాక అందరికీ 
సులభంగా అర్ధమయి రసచర్వణకు తోద్చదే మృదుపదాలే వాడాలని ఈ సూత్ర 
పర్యవసానము. నన్నయభట్టు ఈమాట ప్రత్యక్షంగా చెప్పకపోయినా ఆచరణలో 
పాటించాడు. అందుచేతనే మృదు సులభ సంస్కృత శబ్దాల్లో కవిత్వం కూర్చి తనకాలానికే 
కాక అన్ని కాలలు వారికి మార్గదర్శకుడయ్యాడు. చింతామణి పేర్కొన్న పేచోషాదిక 
| 


శబ్దాల పట్టికలో ఇంకా కొన్నింటిని చేర్చవలసి ఉంది. సంస్కృతంలో మల్లేనే తెలుగులో 
కూడా మిక్కిలి ప్రాచీనములయి సులభంగా అర్ధంకాని పదాలను కూడా ఎల్లరకు 
తెలియవలసిన కవిత్వంలో పరిహరించాలి. అచ్చు, అస్సివంటి అ ప్రసిద్ధ రూపాలు 
సర్వబాదా పరియారువు (సర్వబాధా పరిహారముగా ) వంటి వ్యావహారికరూపాలు 
కూడా నన్నయ ఇందుకే పరిహరించి ఉంటాడు. ఈ కోటిలోకే వస్తాయి. అన్య 
భాషాశబ్దాలు. ఇక్కడ అన్యభాషా శబ్దాలంటే తమిళ కన్నడ భాషాపదాలు. కొన్ని 
సందార్భాల్లో కొందరు తెలుగు వారు తమిళ కన్నడ భాషాపదాలను వాడవచ్చును. 
కాని తెలుగువారందరూ చదివి ఆనందించవలసిన కవిత్వంలో ఇవి అర్జాపగతికి అవరోధం 
కలిగించి రనానందమునకు అంతరాయాలు అవుతాయి. కావున పరిహార్యములు. 
శివకవులు జాను తెనుగు అనే ఆదర్శంతో మారుమూల తెలుగు పదాలను, 
అన్యభాషాపదాలను కవిత్వంలో ప్రయోగించడంచేత వారి గ్రంథాలు సర్వజనాదరణను 
పొందలేక పోతున్నాయి. తిక్కన సోమయాజికూడా ఇటువంటి అప్రసిద్ధ్ద పదాలను 
వాడదాన్ని నిరసించినాడు. వాటిని ఆయన “ప్రాతపడ్డమాటలు” అన్నాడు. నిఘంటు 
మాత్రదృశ్యములైన సంస్కృత పదాలు కూడా ఈ ్రేణిలోకే వస్తాయి. మాండలిక 
పదాలు ప్రధాన భాషాంతర్గతాలయినప్పటికీ అని అప్రసిద్ధములైన వైతే అర్ధస్ఫురణకు 
విలంబ హేతువులే అవుతాయి. ఇన్ని నిషేధాల్తో రచన చెయ్యడం సులభం కాదు. 
మహాకవికి అప్రయత్న సిద్ధంగానే రసానుకూలమైన పదం ద్యోతకమవుతుంది. 

కావ్యభాషా నిర్మాణంలో నన్నయ గైకొన్న రెందవచర్య పదజాలాన్ని 
విస్తరింపచేసుకోవడము. భావపునరుక్తి మల్లేనే శబ్దపునరుక్తి కూడా కవిత్వంలో 
రక్తికట్టనీయదు. భావచమత్కతి వలెనే శబ్ద వైవిధ్యం ఉంటే రచన అందిస్తుంది. 
అదీగాక మహాభారత విజ్ఞాన సర్వస్య [గ్రంథంలో తెలుగు భాషలో అచుంబితములైన 
ఎన్నో విషయాలున్నాయి. మతము, వేదాంతము, రాజనీతియ యుద్ధతంత్రము మొదలైన 
బహుళ విషయాలున్నాయి. వీటినన్నింటిని అప్పుడు తెలుగులో ఉన్న పదజాలంతో 
చెప్పడం సాధ్యపడి యుండదు. అందుకోసమే నన్నయభట్టు ఆయా సందర్భాలకు 
అవసరమైన పదజాలాన్ని సంస్కృత భాషలోంచి ఎరువుతెచ్చుకున్నాడు. ఆయన ప్రదర్శించిన 

ప 


జాగరూకత ఏమిటంటే ఆ సంసృృతపదాలు అనభ్యస్తాలు కాక తెలుగువారికి కొంతవరకైనా 
పరిచితమై ఉంటాయి. 'ఇంచుక్‌' అనే ఆగమనాన్ని సంస్కృత పదాలకు చేర్చి వాటిని 
తెలుగులో రపయోగార్హాలుగా చేసుకొన్నాడు. ఈ విధానము నన్నయకు ముందు 
లేకపోలేదు. రక్షించు వంటి ధాతువులు శాసనాల్లో ఉన్నాయి. కొన్నిటికి తెలుగు 
ధాతువులను సహాయ ధాతువులుగా చేసి శబ్దపల్లవ ధాతువుల్ని కల్పించడము ప్రసారం 
చేయు శాసన భాషలోనే కన్పించింది. సహాయ ధాతువులుగా చేయు, ఇచ్చు, ఇంచు, 
ఇల్లు, తెంచు (ఏకుదెంచు) పడు, పరచు, వంటివి పెక్కు ఉపకరించాయి. తత్సమధాతువు 
లేర్చడే విధానాన్ని ఆంధ్ర శబ్ద చింతామణి ఉపకృతి, సంవృతి, పరిణతి క్రియల క్రింద 
విభజించి నిరూపించింది. నామ ప్రకరణంలో అజంత హలంత శబ్దాలు ఏర్పడే 
విధమూ,వాటి బహువచన రూపాలు. విభక్తి ప్రక్రియ వీటినన్నింటినీ నన్నయ 
ప్రమాణీకరించాడు, వ్యాకరణ [గ్రంథాల్లో ఇవి వివరింపబడి ఉన్నాయి. నన్నయ వాడిన 
కొన్ని విభక్తి ప్రత్యయాలు ఇప్పుడు వాడుకలోలేవు. చేసి, మెయి, పొంటెన్‌, కోలెన్‌ 
వంటివి. కారక విషయంలో కూడా అతడు పెక్కు చమత్కృతులు చేశాడు. సంస్కృత 
సంప్రదాయాన్ని మక్కువతో స్వీకరించాడు. ఉపయోగంబు నందాఖ్యాతకు 
తోడవర్ణకమగుట. సంధి, సమాసము వంటి వాటిల్లో కూడా నన్నయ దిద్దిన మార్గమే 
శతాబ్దాల వరకూ నిలిచిపోయింది. అనగా తెనుగుభాష హృదయాన్ని ఆయన ఆకళింపు 
చేసుకున్నంతగా అతని పూర్వులుకాని అనంతరులుగాని ఆకళింపు చేసుకోలేకపోయారు. 
అందుచేతనే వాగను శాసన, శబ్ద శాసన బిరుదాలు ఆయనకు అన్వర్ధ్థమయి 
రూఢథమయినాయి. విపుల శబ్ద శాసన బీరుదము తనకున్నట్టు నన్నయయే 
చెప్పియున్నాడు. 

ఎటువంటి సంస్కృత పదాలు తెలుగులో ప్రవేశించవో శబ్దచింతామణి 
చెప్పింది. 'నపదాన్య వ్యయసుప్‌తిజ్‌క్వాతుమునామ్‌' అవ్యయములు, నుబంతములు 
తిజంతములు, క్వాప్రత్యయములు, తుమున్నంతములు తెలుగులో వ్యస్తంగా వాడబడవు. 
సంస్కృత వాక్యాన్ని తీసుకొని దానికి అనుధాతువు చేర్చి వాడుకోవచ్చును. ద్‌ల్లిపై 
అనుకరణం అన్నారు. దీని వలన సంస్కృత సూక్తులు అనుకరణం చేసి యథాతథంగా 


వేవే 


తెలుగులో వాడుకొనే సౌకర్యం ఏర్పడింది. 'అంగాదంగా తృంభవసి”' యను వేదవాక్యాన్ని 
(ఆది-1-86) నన్నయ వాడినాడు. ఆంధ్ర శబ్ద చింతామణిలో వాచ్యంగా 
చెప్పబడకపోయినా మణిఫప్రవాళ శైలి తెలుగులో నిషిద్ధమయింది. మణిప్రవాళ మనగా 
సంస్కృత విభక్తులతో కూడిన శబ్దాన్ని తెలుగులో యథాతథంగా వాడడం. ఆ శబ్బానికి 
తత్సమ రూపం చెయ్యకుండా సంస్కృత విభక్తితో ప్రయోగించడం, ఇట్టి శైలి కవిలోకంలో 
కొంత ప్రచారంలో ఉందేది, మలయాళ భాషయందు ఎక్కువగా కలదని చెప్పుతారు. 
తెలుగు శాసనాల్లో కూడా ఒకటి. రెండు చోట్ల వచ్చింది. గొగ్గిభటరళ దక్షిణభుజాయ 
మానుంజయిన ఉజేని పిశాచ నామధేయుంటు... ఏజువ విషయంబేళన్‌ తస్యమాతా 
(త్రా) దత్తం గోవృషాణ భట్టారహో శతపంచాశతిక్షేత్రం-విక్రమాదిత్యుని తురిమెళ్ల 
శాసనము. నన్నయ ఇద్టి శైలిని ఆదరించలేదు. పాల్కురికి సోమనాథుడు తన వృషాధిప 
శతకంలో ఉదాహరణగా పేర్ళొన్నాడు. 

ఆంధ్ర శబ్ద చింతామణి సూత్రాల ప్రకారం సాధురూపాలుగా కనపడుతూ 
నన్నయలో నేడు కాన్పించనివి ఒకటి రెండు కలవు. పదాది యందుయ కారముండడం 
సాధువవుతూంది. యెవడు, యొక్కడ యెప్పుడు వంటివి, ముద్రిత భారతంలో ఇవి 
కనబదవు. అట్టే బహువచనంలో డ్లు వర్ణాంత రూపాలు ఇప్పుడు భారతంలో లేవు. 
శాసనభాషలో ప్రచురంగా ఉండేవని చూపెట్టి యున్నాము. అడ్డు, ఊడ్డు, ఎంగిడ్లు 
వంటివి. వీటి స్థానంలో ఊళ్లు, ఎంగిళ్లు రూపాలే చెల్లుతున్నాయి. ద్రుతానికి 
అచ్చుపరమైనప్పుడు ద్విత్వం రావడం కూడా నన్నపార్యునకు సమ్మతము. అను+ఇష్ట 
సఖియను దానిని అన్నిష్ట సఖియని ఆచార్యుడు సంధి చేసినాడు. దీనిని బట్టియే 
పోతనాదులు 'సర్వమున్నతని దివ్యకళామయమంచు” వంటి ప్రయోగాలు చేశాడు. 
అయినా ఇది సార్వత్రికము కాదు. కాదాచిత్మము. 

కావ్య భాష విషయంలో ప్రాచీనులు పెట్టుకొన్న మొట్టమొదటి నియమము 
సుశబ్ద ప్రయోగము, అపశబ్ద నిరాకరణము. ఈ సుశబ్బాపశబ్ద విచారం సంస్కృతం 
నుంచి తెలుగుకు వచ్చింది. పతంజలి మహాభాష్యంలో దీనిని యుక్తి యుక్తంగా 
అసాధారణ వైదుష్యంతో సుదీర్హంగా చర్చించి నిర్ణయించారు. సుశబ్ద ప్రయోగాన్ని 


వె 


ఇట్లా ప్రశంసించారు. ఏకళశ్ళబ్దః సమ్యత్‌ జ్ఞాతః సుష్పు ప్రయుక్త స్వర్గే లోకే కామధుగ్భవతి” 
అపశబ్దం ప్రయుంజానో రారవంనరకం వ్రజేతి -సమ్లేచ్చితవై నాప భాషితవై” ఇత్యాది 
వాక్యాలు ఉన్నాయి. ఒక సుశబ్దాన్ని చక్కగా ప్రయోగిస్తే అది కామధేనువు వలె స్వర్గ 
లోకము నందును భూలోకము నందును అన్ని కోరికలకు ఇస్తుంది. అపశబ్ద ప్రయోగం 
చేత రౌరవాదినరకములు పొందుతారు. మ్లేచ్చుల వలె ఆచరింపకూడదు. అపశబ్ద 
ప్రయోగం చెయ్యరాదు. ఇంతగా సుశబ్దాపశబ్ద స్తుతినిందల చేత ప్రాచీనులు భాషా 
పారిశుద్ధాన్ని సంరక్షించడానికి యత్నించారు. అయితే ఒక సమస్య వారినే ఎదుర్శొన్నది. 
ఈ నిష్ట ఎల్లప్పుడూ సాధ్యమా. నిత్యజీవితంలో అనగా నిత్య వ్యవహారంలో అపశబ్దం 
ప్రయోగించకుండా జరుగుతుందా, ఇది ఆచరణ సాధ్యమా అని ప్రశ్నించుకొని 
సమాధానం కూడా వారే ఇచ్చారు. 'సర్వొపష్యస శబ్దనిషేధం కతు విషయేవనతు 
వ్యవహార విషయఃి అపశబ్ద ప్రయోగ నిషేధము యజ్ఞసంబంధి అయినది. వ్యవహార 
విషయముకాదు అని పరిష్కారం చేశారు. 

అయితే సారస్వతమునందే నియమము పాటించాలి. ఇది క్రతువుకాదు. 
నిత్య వ్యవహారమా? అదీకాదు. సాహిత్య సందర్భంలో ఏ నియమం పాటించాలి 
అన్నప్పుడు వాల్మీకి దగ్గరనుండి కవిసమాజం అంతా సుశబ్ద ప్రయోగంవైపే మొగ్గింది. 
కాళిదాసమహాకవి రూపకాన్ని 'కాంతం క్రతుంచాక్షుషం' అని వర్ణించాడు. దేవతలు 
నాటక ప్రయోగాన్ని మనోజ్ఞము, కంటికి సంబంధించినది అయిన క్రతువుగా మునులు 
పరిగణిస్తారు అన్నాడు మహాకవి. సారస్వతము రసప్రమేయము కలది. రసము 
బ్రహ్మ స్వరూపము. అందుచేత కావ్యమునందలి భాషకూడా సుశబ్దఘటితమై యుండాలి 
అనేది అనాదిగా కవిలోకంలో ఏర్పడిన అలేఖ్య నియమము. కావ్య నిర్వచనంలో 
దీనిని అలంకారికులు ఘటించారు. తద దోషా శబ్దార్జా. క్రతు విషయంలో అపశబ్ద 
ప్రయోగం వలన దేవతలు అసంతృప్తి చెందుతారు. లౌకికమైనకావ్యంలో ఏమాత్రపు 
అపశబ్దం దొర్లినా అది కావ్యసౌందర్యాన్ని విచ్చేదం చేస్తుంది. నన్నయభట్టారకునకు 
ఎన్నో శతాబ్దాల ముందే ఈ సంప్రదాయం ఏర్పడి ఉంది, అతడు దాన్ని విశ్వసించినాడు. 
అనుష్టించినాడు. అతడు అన్యధా చేస్తే సమకాలిక విద్వాంసులు ఆ కావ్యాన్ని మెచ్చరు. 


బెస్‌ 


'దేవా! నీయనుమతంబునను, విద్దజ్ఞనంబుల యనుగ్రహంబునను నానేర్చిన విధంబున 
నిక్మావ్యంబు రచియించెద' అన్నాడు నన్నయ. 

ఈ సుశబ్ద నిర్ణయం చెయ్యడం ఎట్లాగ భాష ఎక్కడ ఉన్నది. వైయాకరణులు 
దానిని సృష్టించగలరా ఇత్యాది ప్రశ్నలకు ప్రాచీన భారతీయులు శాస్రీయమైన 
సమాధానాలు కనుగొన్నారు. మహాభాష్యమునందు 'సిద్ధే శబ్దార్ధ సంబంధే” అనే 
ఘట్టంలో తలస్పర్భగా దీనిని చర్చించారు. లోకంలో కొన్ని వస్తువులు ఉత్పాద్యములైనవి 
ఉన్నాయి. కుండలు కావలసినవాడు కుమ్మరివాని వద్దకుపోయి తనకు కొన్ని కుండలు 
మూకుళ్లు చేసి ఇమ్మని అడుగవచ్చును. ఆ విధంగా ఒక కవిగాని రచయిత గాని 
వైయాకరణుని దగ్గరకు వెళ్లి నాకు కొన్ని శబ్దాలు నిర్మించి పెట్టమని అడగడం 
లేదు. ఘటశరావములవలె శబ్దములు ఉత్పాద్యములు కావు. అది లోకమునందే 
ఉన్నాయి. వాటి అర్జాలు కూడా నియతమై ఉన్నాయి. లోకమునుండే భాషా సామగ్రిని 
(గ్రహించి ప్రయోగించాలి. కాని ఎవరికి వారు ఎంత గొప్పవారైనా భాషను క్రొత్తగా 
నిర్మించలేరు. ఈ భావాన్నే ఆంధ్రశబ్ద చింతామణి కూడా 'సిద్ధిర్లోకాత్‌ దృశ్యా, 
లోకోనన్యాదృశశ్చ నిత్యశ్చ' శబ్దసిద్ది లోకమునందే చూడవలెను. లోకము మార్చు 
నొందునదికాదు. నిత్యమైనది. భాష యొక్క ఆద్యంతము లెవరికీ తెలియవు గనుక 
అది నిత్యమని ఒప్పుకోవచ్చును. భాష మార్పునొందదు అనే విషయం ఆధునికులు 
ఒప్పుకోవడంలేదు. కాలక్రాగతంగా భాష మారుతూనే ఉంది. వేదభాషకును తన 
కాలపు సంస్కృతానికీ గల భేదాన్ని పాణిని మహర్షి గుర్తించి సూత్రబద్ధం చేసియే 
ఉన్నాడు. వేదభాషను ఛందస్సు అనీ తనకాలపు పలుకుబడిని 'భాషు అనీ ఆయన 
సంకేతం చేసుకొన్నాడు. లోకంవలనే శబ్బసిద్ది అవుతూంటే ఇంక వ్యాకరణం వ్రాసే 
శ్రమ అధ్యయనం చేసే శ్రమ ఎందుకని ప్రశ్నించుకొని పతంజలి దానికి సమాధానం 
చెప్పాడు. సుశబ్బాపశబ్ద జ్ఞానం కోసం వ్యాకరణం తెలుసుకోవాలి. వ్యాకరణము విన్నా 
ఈ జ్ఞానం కలిగే మార్గం లేదు. అన్నాడు. 

చింతామణికారుడు కూడా దీనినే అనుకరించాడు. 'అని యనూద్రా 
మ్యంహి-యత్వపభ్రంశః భాషా ప్రయోగమును వ్యాకరణాదులచే నియమింపకపోతే 


ఎ6 


అది గ్రామ్యముగా తయారవుతుంది. దానినే అపభ్రంశమంటారు. అది ప్రయోగార్హము 
కాదు ఆంధ్ర భాష నాలుగు విధములని చెపుతూ తజ్ఞా, సమా, దేశ్యా, గ్రామ్యా-తద్భవ, 
తత్సమ, దేశ్య, గ్రామ్య విభాగాలను చింతామణి పేర్కొంది. ఇందులో గ్రామ్యం 
కావ్య ప్రయోగార్హం కాదని ప్రాచీనుల మతము. అథర్వణుడనే మరియొక 
వైయాకరణుడు-తిక్క్మన కాలము వాడని భావిస్తారు. ఈ విషయంలో మరికొంత 
విశాల దృష్టిని ప్రకటించాడు. 

“పామరాది ప్రయుక్తం యత్తద్రామ్యమభిధీయతే కవితోపాశితం దోషం 
నైవకించిత్సహామహే అహేయ మన్యదేశీయం యత్తదేవ ప్రయుజ్యతే (గ్రామ్యమ్‌ తత్త 
ద్విధే సాధు కరకంఠీ ముఖాహితా:” 

పామరులు వాడుకునే శబ్దరూపం గ్రామ్యమని చెప్పబడుతూంది. కవిత్వంలో 
దోషాన్ని ఎంతమాత్రమూ సహింపము. అన్యదేశ్య శబ్దాలు కూడా రసవంతమైన వైతే 
వాడుకోవచ్చును. గ్రామ్యం కూడా కొన్ని సందర్భాల్లో ప్రయోగార్హము అవుతూంది. 
కరకంఠుడు వంటి శబ్దాలు మాకు సమ్మతములు అని భావము. వ్యవహారంలో ఉండే 
భాష అంతా గ్రామ్యమని అథర్వణుడు నిరసించక పామరులు మాట్లాడే శబ్బరూపం 
గ్రామ్యమని వివరించడం బాగుంది. ఇటువంటి గ్రామ్యాన్ని కూడా కొన్ని సందర్భాలలో 
కావ్యంలో వాడవచ్చును అన్నాడు. అనగా గ్రామ్య పాత్రల సంభాషణమును అనుకరించి 
చెప్పేటపుడు వారి భాషయే వాడితే రసవంతంగా ఉంటుంది. పామరజనుడు శుద్ద 
గగ్రాంథికంగా మాట్లాడితే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇది గమనించియే వేదం వెంకట్రాయ 
శాస్తులవారు తమ నాటకాల్లో నీచ పాత్రలకు వ్యావహారిక భాష వాడి రక్తి కట్టించారు. 

సుశబ్ద నిర్ణయంలో నన్నయయు ఆనాటి విద్వత్పరిషత్తులును ఏ సూత్రాలు 
పాటించారో తెలుసుకునే అవకాశం లేదు. ఆంధ్ర శబ్ద చింతామణి నన్నయ 
పూర్వవ్యాకరణమని విమర్శకులు అంగీకరించడంలేదు. అందులో అక్కదక్కడ 
ఉదాహరింపబదిన వైయాకరణులు-అథర్వణుడు, కవి భల్లటుడు మొదలైనవారు 
నన్నయకు అర్వాచీనులే కాని పూర్వులుకారు, త్రిలింగ శబ్దాను శాసనములోను 
ఆంధ్రకౌముది యందును బృహస్పతి, కణ్వుడు అనువారు తెలుగునకు ప్రాచీన 


వ 


వైయాకరణులైనట్లు చెప్పబడినను వీరి యునికి నిర్ధారితము కాలేదు. వారు రచించిన 
(గగ్రంథములును కనబడవు. నన్నయ భట్టారకునకు నూటయాఖై సంవత్సరాలకు ముందే 
పద్యరచనా వ్యవసాయం దేశంలో సాగుచుండడంచేత ఏదైనా వ్యాకరణ రచనా 
ప్రయత్నం జరిగినా ఆశ్చర్యపడవలసినది లేదు. కాని స్థిరమైన సాక్ష్యమేమీ మనకు 
లభించక పోవడం చేత నన్నపార్యుదే తన మహోద్యమానికి అవసరమైన భాషా 
నియమాలు చేసుకొని ఉంటాడని అనుకోవలసి వస్తూంది. ఈ నియమాలు రెండు 
రకాలుగా ఉండినట్లు ఊహించవచ్చును. 
న తనకు పూర్వమండిన శబ్దస్వరూపాన్ని ప్రామాణికంగా గ్రహించడం. 
లె సమాకాలిక శిష్ట సమాజంలో వ్యాప్తి యందున్న భాషా రీతిని అవలంబించడం 
నిత్య వ్యవహారంలోని భాష ర్సురీవేగంతో మార్పును పొందుతూంటుంది. 
భాషా ప్రయోక్తల అనవధానత, ఉచ్చారణలోని అసామర్ధ్యము ఉచ్చారణ వేగము 
మొదలైన కారణాలచే అప్రయత్నంగానే మార్పుకు లోనవతూ ఉంటుంది. 'ప్రవాహినీ 
దేశ్యా' అన్నాడు గనుక దేశభాష ప్రజల నోళ్లలో క్రొత్తరూపాన్ని సంతరించుకుంటూ 
ఉంటుంది. పండితులు సాధారణంగా పూర్వతరపు రూపాల్ని ఆదరిస్తూ ఉంటారు. 
అవి కొంత స్టెర్యమును సంపాదించుకొని ఉంటాయి. శిష్టజనము ఉచ్చారణలో భాష 
స్తిమిత వేగంతో మారుతూంటుంది. వారు అవధానముతో మాట్లాడునప్పుడు 
మూలశబ్ధరూపం భాసిస్తూనే ఉంటుంది. ఈనాటి వ్యవహారంలో కూడా వచ్చాడు, 
వచ్చినాడు రూపాలు శిష్ట వ్యవహారంలోనూ, ఒచ్చాడు, అచ్చాడు, అచ్చిండు వంటి 
రూపాలు పామర జన వ్యవహారంలోనూ వినబడతాయి. నన్నయ నాడు కూడ ఈ 
స్థితియే జరిగి ఉంటుంది. 
తి ఆయన ప్రతిభావిశేషం, మిత్రుడు అష్టభాషాచక్రవర్తి అయిన నారాయణభట్టు 
సహాయం. నన్నయనాటికే కన్నడ కవిత్వం పరాకాష్ట చెందిఉన్నది గనుక సాహిత్య 
భాషను రూపొందించడంలో రత్నతయ మహాకవులు అవలంబించిన రీతులు 
నారాయణభట్టు నిర్దేశించి ఉంటాడు. వాటిని యథోచితంగా నన్నయ తెనుగునకు 
అనువర్తింపచేసి ఉంటాడు. నన్నపార్యుని భాషాసంబంధియైన విజ్ఞత, సూక్ష్మదర్శిత్వము, 


ఎరి 


రసానుకూల పదస్వీకార సామర్ధ్యము ఇవి ఆయనకేకాక తెలుగు భాషకు కలకాలమూ 
శ్రీరామరక్షగా పనిచేశాయి. మహాకవి మనస్సు, శ్రవణేంద్రియము అలోక సామాన్య 
మైత్రితో పనిచేస్తాయి. ఏరూపం బాగుంటుందో, ఏది నప్పదో వ్యాకరణం నుంచి 
మహాకవి నేర్చుకోనక్కరలేదు. అది స్వతస్సిద్ధమైన “భాషా పరశేషభోగిత్వము' గుణదోష 
విచారణచేసి మాత్సర్యం లేకుండా మేలైన దానిని నిరూపించి చెప్పే పండిత పరిషత్తులు 
ఆయనకు లభించాయి. లేదా ఆయన సమకూర్చుకొన్నాడందము. పరమ ఛాందనుడైనా 
నన్నయ భట్టు మృదుభాషి. మితహిత సత్యవాక్యరచనా చతురుడు. అట్టి సజ్జ్ఞనునకు 
శత్రువులు ఉండబోరు. “వాక్సారుష్యము చనెమహాదారుణ మది విషముకంటె 
దహనము కంటెన్‌” (సభా-2-17) అనేది ఆయన భవ్యవాబ్నియమము. 


ఆయా సాధన సంపత్తిని జతచేసుకొని విపుల శబ్ద్బశాసనుడు బహుళాంధ్రోక్తి 
మయ ప్రపంచానికి శాశ్వతమైన బాటవేసిపోయినాడు. ఎవరెంత చీదరించుకొన్నను 
ఆయన పన్నిన భాషా వ్యూహంలో కాలుపెట్టక తప్పడంలేదు. కాలుపెట్టి మొగ్గరము 
గడిచిరావడం సాధ్యం కావడంలేదు. ఆది శివకవులు కానీండి, సంస్కృతాన్ని 
అనుసరించడం భాషాదాస్యమని డిండిమములు వాయించిన ఆధునికులు 
కానీండి-నన్నయ నుడికారపుగిరిలో పడడం తప్పడంలేదు. అనగా అది నన్నయచేసిన 
భాషాద్రోహంకాదనీ, తెలుగుభాష నైజమే అటువంటిదనీ విజ్ఞులు తెలుసుకోగలరు. 
మనమిన్ని ఊహలు కల్పనలు చేసినా నన్నయ ఇది యిట్లని ఏమీ పలుకలేదు. తన 
భవ్యకవితా లక్షణాన్ని మాత్రం సంగ్రహంగా నిర్దేశించాడు. 

“సారమతిం గవీంద్రులు ప్రసన్నకథా కలితార్థ యుక్తిలో 

నారసిమేలు నా నితరులక్షర రమ్యత నాదరింప, నా 

నారుచిరార్టసూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్‌ మహా 

భారత సంహితా రచన బంధురుడయ్యె జగద్దితంబుగన్‌” ఆది-1-26 

అతని కవిత్వ గుణములు ముచ్చటగా మూదు 1. ప్రసన్న కథా కలితార్థ 
యుక్తిత్వము 2. అక్షర రమ్యత ౨. నానారుచిరార్థ సూక్తినిధిత్వము. ఇందులో కడపటి 
రెండును సాహిత్య భాషా లక్షణములు. 


వ్ర 


కథానిర్వహణము ప్రసన్నముగా ఉండడం, పూర్యాపర వైరుధ్యాలు 
సరిచెయ్యదము, ఉపకథలను హద్దులో ఉంచడము, దీర్హ వేదాంత రాజనీతి ప్రసంగాలను 
సంక్షేపించడం, వర్ణనలను తగుమాత్రంగా కుదించడము-ఈ మొదలైనవి కథాప్రసన్న 
తను సాధించడానికి నన్నయ అవలంబించిన పద్ధతులు. మితరచన చెయ్యడం నన్నయ 
కవితా రహస్యము. దేవయాని వృత్తాంతము చూతము. కచుడు ప్రొద్దు గ్రుంకినను 
ఆశ్రమమునకు రానందుకు దేవయాని ఆతురత, ఈ షత్మరుణము. 

“వాడిమయూ ఖముల్‌ గలుగు వాడపరాంబుధి (గగుంకె ధేనువుల్‌ 

నేడిటవచ్చెనేకతమ, నిష్టమెయిన్‌ భవదగ్నిహోత్రముల్‌ 

పోడిగ వేల్వగాబడియె, బ్రొద్దును బోయెకచుండునేనియున్‌। 

రాడువనంబులోన మృగరాక్షస పన్నగా బాధనొందెనో”  ఆది-3-112 

దీనిలో సంధ్యావర్ణనము, దేవయాని ఉత్కంఠ రమ్యముగా సంగ్రహింప 
బడ్డాయి. 

సంవరణుడను రాజు తపతియను కన్యతో తనకామెయందు గలిగిన ప్రేమను 
ప్రకటించుట -శృంగార సన్నివేశము. 

“ధరణి నతిప్రతాప బలదర్పములన్‌ విననేన పెద్దనె 

వ్వరికినిమున్‌ భయంపదనివాడు భయార్తుదనైతి నిప్పు పం 

కరుహదళాయతాక్షి దయగావుము నన్ను భవన్నిమిత్తదు 

ర్భృరతరపంచబాణహతి బంచత బొందక యుండునట్టుగాన్‌” ఆది-7-79 

నన్నయ పేర్కొనిన అక్షర రమ్యత శైలికి సంబంధించినదని చెప్పవచ్చును. 
మనోహరమైన అర్థముగల సూక్తులు కూడ దీనిలో భాగముగానే పరిగణించవలెను. 
ప్రసిద్ధములు సులభార్థ బోధకములు అగు పదాలు ప్రయోగించడము, సంస్కృత 
సమాసాలైనా ఎక్కువ జటిలంగా కూర్చలేకపోవడము, చిన్నచిన్న దేశ్వ సమాసాలు 
కూర్చడము, అన్వయ కాఠిన్యం లేకుండా రచన సాగించడము, ఇత్యాదులు అక్షర 
రమ్యతకు హేతువులు, సూక్తులు, లోకోక్తులు, జాతీయములు వ్యవహార బాషకు దగ్గరగా 
ఉండే పదబంధాలు-ఇవి కూడ నన్నయ శైలిని ప్రసన్నరమణీయం చేశాయి. అర్జాంతర 


4 


వ్యానాలు చక్కగా ప్రయోగిస్తాడు. 'ముగ్దులధిపులు, మఅవరె బహుకార్యముగ్నులు కారె” 
ఆది-4-69; గత కాలము మేలువచ్చు కాలముకంటెన్‌, అది-5-159; రోయుతీగ 
కాళ్లందవలెన్‌ ఆది-5-220 ; వృద్దులు బుద్దులు సంచలింపవే సభా-2-9; ఇట్లాంటివి 
పెక్కులు. 

లోకసిద్దములు ఈయున్న పౌష్యు ప్రోలికి నిలువుండ; కానవచ్చిన 
వడవడవడంకు, ఎవ్వరిని మెచ్చక ఇందుండి నవయక, బుణము, తీలుట, 
కొడుకులనిల్లదయిడి, వీపులొలియ, కొలది యెజఖుంగక, కలధనమెల్ల నాలుగేన్‌ పాడి 
కుజ్టులు, నల్లెయని, నీ కోరిన వరంబు, చూతము రండు, ఇట్టివి లెక్కలేనన్ని సూక్తులను 
గూర్చి నన్నెచోడడు, ఎజ్టాప్రెగడ మొదలైన వారు కూడా చెప్పారు. 

దేశి-మార్గములు-జాను తెనుగు 

నన్నయ భట్టారకుని తర్వాత ఒక శతాబ్దిలోనే తెలుగు కవిత్వానికి, తెలుగు సాహిత్య 
భాషకూ ఒక క్రొత్త మలుపు ఇవ్వదల పెట్టినవారు శివకవులు. శివుని పరదైవంగా 
ఆరాధించేవారు శివకవులు. నన్నయ, తిక్కన, ఎజ్టాప్రెగడ, బమ్మెర పోతరాజు మొదలైన 
వారంతా అద్వైతపరులు. వారు శివకేశవుల్ని ఉభయుల్నీ ఆయా సందర్భాల్లో 
పరదైవతములుగా కొలిచేవారు శివకవులు వీరి పేరు ఎత్తకపోయినా వీరందరిని 
భవి కవులుగా భావిస్తారు. అభవుడు ఈశ్వరుడు తద్భిన్నులు భవులు, అజ్ఞులు 
సంసారలంపటులు అని కావచ్చును; శివకవుల్లో కూడ రెండు మూడు ముఖ్య భేదాలు 
కనబడుతున్నాయి. ఒక తెగవారు సాధారణ శైవులు. శైవము వంకకు (మొగ్గు అధికంగా 
చూపిస్తారు. పరమమాహేశ్వరులమని చెప్పుకుంటారు. కాకతీయ చక్రవర్తులు, వారి 
అనుయాయులు ఇటువంటివారు. వీరు విష్ణువును నిరసించరు. వేదమతాన్ని కాదనరు. 
ఈ పరమ మాహేశ్వర బిరుదము కాకతీయులకు చాలా పూర్వమే ఉండింది. 
గుణగవిజయాదిత్యుని సేనాని పండరంగు పరమమాహేశ్వరుడని అతని అద్దంకి 
శాసనం ప్రకటిస్తూంది. శైవుల్లో రెండవరకం వారు శివనిష్టనే పాటిస్తారు. విష్ణువు 
మహేశ్వరుని పరివార దైవముల్లో ఒకణ్బిగా మాత్రమే ఒప్పుకుంటారు. 
చాతుర్వర్హ్యృవ్యవస్థను అంగీకరిస్తారు. ఇంక మూడవ తెగవారు వీర శైవులు, వీరు 
ద] 


శివపారమ్యమునే పరిగణిస్తారు. వేద ప్రామాణ్యాన్ని, వర్ణాశ్రమ ఆచారాల్ని ఖండిస్తారు. 
రెండు, మూడు తెగల శ్రైవులనే మనం శివకవులంటాము. వీరు తెలుగు సాహిత్యంలో 
ఇతివృత్తం విషయంలోనూ, భాష విషయంలోనూ కూడా అపూర్వ విప్లవం తేవాలని 
జెందాయెత్తి, కొంత కృషి చేసి స్వల్చ విజయం సాధించారు. ఈ సందర్భంలో వీరు 
క్రొత్త సంకేతాలు ప్రవేశపెట్టారు. దేశి -మార్గ అనే పదాల్ని కవిత్వరంగంలోకి దింపారు. 
ఈ మాటలు ఎక్కువగా సంగీత శాస్త్రంలో ప్రమేయం కలిగి ఉన్నాయని తజ్జులు 
చెప్పుతున్నారు. శాస్త్ర బద్ధమైన సంగీతాన్ని మార్లమనీ, దానికి భిన్మమై ప్రజాసామాన్యంలో 
కనబడే దానిని దేశి అని అక్కడ వ్యవహరించారు. వాల్మీకి నాదే ఈ భేదము 
గుర్తింపబడింది. లవకుశులు రామాయణాన్ని మార్గ సంగీతంతో గానం చేసినట్లు ఆ 
మహర్షి ప్రశంసించాడు. 'ఆగాయతాం మార్ష విధాన సంపదా మార్ష విధానం 
ఉన్నప్పుడు దేశి విధానం కూడా ఉండేదని ఒప్పుకోవాలి. ప్రాచీనమైన ఈ భేదాన్ని 
శివకవులు తెలుగులో ప్రవేశపెట్టడానికి పూనుకున్నారు. ఇతివృత్తంలోనూ భాషలోనూ 
కూడా దేశి మాహాత్యాన్ని ప్రతిష్టించాలని వీరు తలపెట్టడం ప్రశంసా పాత్రంగానే ఉ 
౦ది. ఉచరణలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. 

మొట్టమొదట ఈ క్రొత్త సంకేత పదాల్ని మనకు పరిచయం చేసినవాడు 
నన్నెచోడకవి, కుమార సంభవ కృతిపతి, ఈయన కాలం విషయంలో ఎంతో చర్చ 
జరిగి ఈ కవి నన్నయ తిక్క్మనలకు నడిమి వాదని అత్యధిక సంఖ్యాకులైన విమర్శకులు 
భావిస్తున్నారు. ఇతడు నన్నయ కంటె ప్రాచీనుడని కొందరు తలిచారు. నన్నెచోడుడు 
సుకవిస్తుతిలో ఉత్తమామార్ష సత్మవీశ్వరులను దేశి సత్మవులను ఉభయుల్నీ 
సంభావించాడు. కాని ఆ మార్గ సత్మవీశ్వరులెవరో దేశి సత్మవులెవరో ఒక్క పేరు 
కూడ మనకు అనుగ్రహించాడుకాదు. వాల్మీకి, వ్యాస కాళిదాస, భారవి, బాణ, 
ఉదృటుడు-ఇంతమంది సంస్కృత కవులపేర్లు చెప్పుతూ ఒక్క దేశి సత్మ్కవిని కూడా 
పేరు ఎత్తాడు కాడు. చాళుక్యులు తెలుగును నిలిపారని ప్రశంసించాడు. ఆ చాళు 
క్యరాజు పేరు చెప్పడు. ఈయన చేపట్టిన వస్తువు శివలీలలు, కుమారస్వామి జననము-ఇవి 
మార్గకవితావస్తువులే కాని దేశీయములు కావు. పురాణ ప్రసిద్ధమైన కథలు, అయితే 


తై 


నన్నెచోడుడు చేసిన దేశి కృషి ఏమిటంటే ఈ పూర్వకథనే దేశీయ పద్దతుల కనుగుణంగా 
మలవాలని ప్రయత్నించాడు. ఈసందర్భంలోనే ఇతడు జాను తెనుగు ప్రశంస తెచ్చాడు. 

సరళము గాగ భావములు జానుదెనుంగున నింపు పెంపుతో 

బిరిగొనవర్జనల్‌ ఫణితి పేర్కొన్న నర్ధములొత్త గిల్లి బం 

ధురముగ బ్రాణముల్‌ మధుమృదత్వ రసంబున గందళింప 

నక్షరములు సూక్తులార్యులకు గర్జర సాయనలీల గగ్రాలగాన్‌. కుమార 1-85 

ఇతడు నన్నయ చెప్పని అలంకార శాస్త్ర నియమాల్ని చాలా పేర్కొన్నాడు. 
కావ్యంలో అది పాటించాలి అంటాడు. ఇందులో అక్షరములు సూక్తులు మాత్రమే 
నన్నయ (ప్రత్యేకంగా పేర్కొన్నాడు. నన్నెచోడుడు ఉద్దేశించిన జాను తెనుగు స్వరూపం 
ఎటువంటిదో అతడు వివరించలేదు. అతని (గ్రంథాన్ని బట్టి కొంతకు కొంత 
ఊహించవలసిందే. మార్గ కవితా వస్తువు వలెనే మార్గశైలిని కూడా నన్నెచోడుడు 
నిరసింపలేదు. నన్నయమల్లేనే సంస్కృత సమాస నిబిడమైన రచన సాగించాడు. 
సామాన్య జన వ్యవహారానికి ఎక్కువ సన్నిహితమగు ప్రయోగపద్ధతిని అవలంబించాడు. 
లోపదీర్హ రూపాలు, మోము-మొగము అనుటకు, వైరాన-వైరమున అనుటకు, 
ఇటువంటి రూపాలు శాసనాల్లో కనబడతాయి. మొదవులు అనుటకు మోదాలు, 
తిక్కన కాలానికి ఇవి ప్రామాణికత్వం సంపాదించుకున్నాయి. ప్రాణానంగలవె అని 
తిక్కన ప్రయోగించాడు. ఇకారసంధి, వాయుడుపక, వాయి+ఉడుపక, మంచాలవు- 
మంచి+అలవు, క్వార్ధేతో నభవేత్సదా -క్వార్ధక ఇకారమునకు సంధిరాదని 
ఆంధ్రశబ్దచింతామణి. నామగతమైన ఇకారానికి అప్పుడప్పుడు కనబడుతూనే ఉంది. 
షష్టీ అకారసంధి- దేహేంద్రియబులిచ్చలు. సంస్కృత శబ్దములలో స్వరభక్తి చేసిన 
రూపముతో సమానము చేయుటకు కలుహార గంధి (కల్హార అనుటకు) ఇటే 
బరిహికేశభరంబు; హరుషాశుధారలు వంటివి. తద్భవ రూపంతో సమాసం చెయ్యడం 
అరదాశ్వభట తతి రథ-అరద, షష్టీ కువర్ణకమునకు పూర్వము నగాగమము 
చేయకుండుట. నభముకు నభమునకు బదులు-వైరిసమాసములు-అమరలేములు. అమర 
సంస్కృతము. లేమ దేశ్యము. ఇట్టిదే మంత్ర కాటుక. ఇటువంటి రూపాలు శాసనభాషలో 


43 


తరుచువస్తాయి. వ్యవహారభాషకు సమీపంగా వెళ్లుటకు నన్నె చోడుడు ఇట్లాంటి 
ప్రయోగాలుచేసి ఉంటాడు. ఇదియే జాను తెనుగని అతనిభావమై యుండవచ్చును. 
అచ్చపుతెలుగుబడి నుడికారపు సొంపు కుమార సంభవంలో బాగా కనబడుతుంది. 
పండిత వర్గము వారు మాత్రము ఈ ప్రయోగాలను హర్షింపరు. 

శివకవులలో అత్యంత ప్రసిద్ధుడు, బహుగ్రంథ ప్రణీత పాల్కురికి 
సోమనాథుడు. మల్లికార్జున పందితారాధ్యుడు, యథావాక్కుల అన్నమయ్యకూడా 
శివకవుల్లో గణ్యులే; అయినా వారి రచనలు చాలా తక్కువ. సోమనాథుడు 
బసవపురాణము, పండితారాధ్య చరిత్రము, చతుర్వేద సారము, వృషాధిపశతకము, 
చెన్నముల్లు సీసములు, ఉదాహరణములు, రగడలు వంటి పెక్కు తెలుగు కృతులు 
వ్రాశాడు. వీటిల్లో మొదటి రెండు తెలుగు వాజ్మయంలో గొప్ప స్థానం ఆక్రమిస్తున్నాయి. 
పాల్కురుకి సోమనాథుడు కాకతి రుద్రదేవుని కాలము (క్రీ.శ. 1158-95) వాడని 
కొందరును, ప్రతాపరుద్రుని కాలము వాడని (క్రీ.శ 1295-1328) కొందరును 
భావిస్తున్నారు. రెండవ మతాన్నే పలువురు విశ్వసిస్తున్నారు. దేశి-జాను తెనుగు-ద్విపద 
ఛందస్సు - ఈ త్రిపుటి విషయంలో సోమనాథుడు అసాధారణమైన పట్టుదలగలవాదు. 
ఇతివృత్తము, భాష, ఛందస్సు అన్నీ కూడా దేశీయములుగానే ఉండాలనే దృథదీక్ష 
కలవాడు. వీరశైవమతాభిమాని అవడం చేత సాంఘిక ఆచారాల్లో కూడా ఇతడు 
విప్లవవాదియె. మనకు ప్రకృతమైనది సాహిత్య భాష కనుక ఈ విషయంలో ఈయన 
ఆశయాలను, ఆచరణలను సంగ్రహంగా పరికిద్దాము. నన్నెచోడుని వలెనే ఇతడును 
జానుతెనుగు వాదియే. ఏది జానుతెనుగు అనే అంశంపై నిర్దిష్టమైన 
నిర్వచనము -అనువ్రానము శివకవుల్లో కూడా కనబడదడంలేదు. మొత్తంమీద నన్నయ 
ప్రవేశపెట్టిన తత్సమ శైలికి కొంత భిన్నమైన మార్గము, తత్కాల వ్యవహారానికి దగ్గరగా 
ఉందే భాషారీతి శివకవులకునూ, అందులో కొట్టవచ్చినట్లు పాల్మురుకి 
సోమనాథునకును సమ్మతమని అతని మహాగ్రంథ ద్వయం వలన మనము 
ఊహింపవచ్చును. ఈతడు తన వృషాధిపశతకంలో ఒక పద్యము అచ్చ తెలుగులో 
వ్రాస్తూ దాన్ని జానుతెనుగు అన్నాడు. 


శల 


బలుపొడతోలు సీరయును బాపసరుల్‌ గెలుపారుకన్ను వె 

న్నిలతల 'సేదుకుత్తుకయు నిండిన వేలుపుటేరు పల్దుపూ 

సలుగలరేని లెంకవనిజానుదెనుంగున విన్నవించెదన్‌ 

వలపు మదిన్‌ దలిర్ప బసవా, బసవా, బసవా వృషాధిపా” 

ఈ పద్యరచనను బట్టి జానుతెనుగంటే అచ్చతెలుగు కాబోలు అనే భావం 


ఏర్పడుతుంది కాని అదిసరికాదు. తన మహారచనల్లో సమకాలిక వ్యవహారభాషకు 
చాలా దగ్గరగా రావాలని ఎంత ప్రయత్నం చేసినా సోమనాథుడు అచ్చతెలుగు శైలి 
వ్రాయలేదు. నన్నయ, నన్నెచోడులు ఆదరించిన ఉన్నత సంస్కృత శైలిని విసర్జింపలేదు. 


“ఖవి కృతారంభ సంభవ ధాన్యనిచయ 
భవినిరీక్షణ రసపాకవితాన 
భవిహస్తగత ఫలపత్రశాకాది 
భవిగ్భహ క్షేత్రాంఘ్రిపధన వర్ణితుడ 
భవిజన దర్శన స్పర్శనాలాప 
వివిధ దానాదాన విషయ దూరగుడ” 
పండితారాధ్య చరిత్ర 
ఈ విధంగా గుక్కతిప్పుకోకుండా సంస్కృత సమాసాల్లో ఇతడు విహరించనూ 


గలడు తోచినప్పుడు చాలా సులభంగా తేట తెనుగులోనూ పరుగెత్తగలడు. 


త్‌ 


“బసవగోత్రుండను బసవనికరుణ 
బసవేశు శ్రీపాద పద్మసేవకాడ 
బసవన్నదూత, నే బసవన్న బంట 
బసవన్న వెంకనే బసవన్న లఅెంగి 
బసవన్న యిలుపుట్టు బానిస కొడుక 
బసవన్న పన్నుల పన్నగావునను” 


అందుచేత 

“ఆరూఢ గద్య పద్యాది ప్రబంధ 

పూరిత సంస్కృత భూయిష్టరచన 

మానుగా సర్వసామాన్యంబుగాదు 

జానుతెనుగు విశేషము ప్రసన్నతకు” 

అని ఇతడు చెప్పిన దానిని బట్టి తత్సమ శైలి పరిహరించడం ఇతని మతంగా 
అనుకోకూడదు. 

తత్సమ శైలి తెలుగులో రూఢమైపోయింది. శివకవులు కూడా దానిని 
త్రోసి రాజని అనలేకపోతున్నారు. అయితే వీరు చేసినమేలు ఏమిటంటే సంస్కృతం 
మీది దురభిమానం చేత తేటతెలుగు శైలిని తృణీకరించకుండా సమసంస్కృతాంధ్ర 
రచన సాగించడానికి గట్టి బాటలు వేశారు. వాదతీవ్రతలో గీర్వాణ శైలిని ఖండించినా 
దానిని బొత్తిగా విడిచిపెట్టలేదు. 
తన శైలిని నిత్య వ్యవహారానికి అత్యంత సన్నిహితంగా తేవడానికి సోమనాథుడు 
పాటించిన కొన్ని మార్పులను గుర్తింపవచ్చును. ఇవైనా నన్నెచోడునకు అవిదితములు 
కావు. ఆతని మార్గాన్ని విస్సృతపరచి భాషలో గాటంగా స్థాపించడమే పాల్కురికి కవి 
'ప్రశంసనీయమైన సేవ. ద్రావిడ భాషలకు సామాన్యమై, ప్రాచీన కాలమున తెలుగున 
ఉండిన 'టి* ధ్వని సోమనాథుని కాలమునకు జనవ్యవహారము నుండి కూడా 
తొలగియుంటుంది. కావున అతదు దానిని పేర్మోలేదు-ల, త్ర వర్ణముల కభేదమని 
చెప్పినాడు. సాధురేఫ శకటరేఫల ఉచ్చారణ (ర,ఐ)  శ్రూయమానముగా 
ఉందేదికావలెను. అందుచే వీటికభేదము చెప్పలేదు. యతిప్రాసలయందు వీటి 
సాంకర్యము అతనికిని సమ్మతము కాదు, ఆంధ్ర శబ్దచింతామణి ఈ వర్ణద్వయ 
సాంకర్యం నిషేధించింది. 'నాన్యేషాం వైదర్యమ్‌ లఘ్వలఘూనాం, రయోస్తునిత్వంస్వాత్‌ 
అని ఇచ్చటి వ్యవస్థ, దీర్హము మీద నిండుసున్న ఉండదు, అరసున్న ఉండవలెను అను 
నియమము ఆ కాలమునలేదు. నిండు సున్నను ఊది పలకడం తేల్చి పలకడం మాత్రం 
చేసేవారు. లేఖనమునందు పూర్జానుస్వారము ఉద్దేశించినచోట దాని యనంతర వర్తాన్ని 


46 


ద్విత్వంచేసి వ్రాసేవారు. కుండ్డ్ద అన్నట్లు వ్రాయవలెను. నిండుసున్న 
ఉద్దేశింపబడనిచోట ద్విత్వము వ్రాయరు: 'వాండు” జనవ్యవహారంలో దీర్హంమీద కూడా 
పూర్జానుస్వార ఉచ్చారణ కనిపించేది. శాసన భాషలో ఇది సాధారణస్టితి. నన్నయ 
భాషలో అనగా శిష్టజన వ్యవహారంలో దీర్హము మీద పూర్తానుస్వారము లేకుందడంచేతనే 
ఆయన దీనిని పరిహరించాడు, నన్నెచోడుడు, పాల్కురికి సోమనాథుడు జనవ్యవహారం 
దృష్టిలో ఉంచుకొని దీర్హంమీద సాధ్య పూర్ణము ప్రదర్శించారు. 
“పాండురాంగం బైనపడంతి గర్భమున 
పోండిగా వెలుంగుచుం బుత్రుడీక్రియను” 
బసవపురాణము 

శబ్ద్బములను వ్యవహార సిదరూపములతో వాడుట చార్వాకుడు అనుటకు 
చాకుడు, త్రేది, ద్వేది-త్రివేది, ద్వివేది అనుటకు కొన్ని శబ్దాలకు “డు” వర్ణము రాదని 
వ్యాకరణములు మను, వటు, పటువంటివి. సోమనాథుడు పటువుడు అవి 
ప్రయోగించెను. బమ్మెర పోతరాజు వటు శబ్దంమీద ప్రథమాడుజ్‌ వర్ణకం 
ప్రయోగించాడు; 'ఇంతింతై వటుడింతయై' ఈయ ప్రత్యయాంతములను ఇయ్యగా 
పలుకుట మహనీయ అనుటకు మహనియ్య, త్వదీయ-త్వదియ్య ఇట్లాంటివి. 
అమహద్వాచకము వర్ణము లోపింపచేయుట; తుది ఖండములు అనుటకు ఖండలు; 
అర్జవఘోషణము అనుటకు ఘఫోషణ. వ్యాకరణాలు దీన్ని గుర్తించాయి. దర్భాదులకు 
మువర్ణ లోపము, కొన్ని చిత్రరూపమలు కాళిదాసి, భక్తసమూహి (సమూహము 
అనుటకు). లింగ వ్యత్యయము; వనితయ పూర్వలాంఛనధారిణి యనుటకు లాంఛనధారి 
అని ప్రయోగించడం; వల్లభకు వల్లభి, సంధియందును వ్యవహారానుసారిగా అధిక 
స్వేచ్చ పాటింపనైనది. కూడడుకుట (కూడు +అడుకుట), పదమూడవేట 
(పదమూడగునేట), ఒప్రారివటూరి (ఒప్పారు నివటూరి) స్త్రీ వాచకములపై సంధి 
దుగ్గళవ్వనియే; చీరెల్ల (చీర +ఎల్లు), క్వార్ధక ఇకార సంధిచేయనైనది: వెజచుండుము. 
ఒల్పీడె (ఒలిచి+ఈడె). ఏతెంచారగించి, కూడుండు (కూడి+ఉందు,. ఇకారాంత 
నామవాచకములమీదకూడ ఇట్టి సంధి కన్పించును. బగితేడ (బగితి+ఏడ) వావెజుగని, 


గ? 


కాకజపులు. కదాది శబ్బములమీద తత్సమములు పరముగునపుడు కూద ద్విరుక్తటకారం 
చెయ్యడం, కట్టుగ్రము, కట్టుగ్రలీల, కడాదుల మీద తెలుగు శబ్దములు వచ్చినప్పుడే 
ద్విరుక్తటకారము వచ్చుట వైయాకరణమతము. సమాసవైచిత్రి, కర్మధారయ సమాసమున 
మహత్‌ శబ్దమునకు 'మహా” ఆదేశము చేయకుండుట మహద్దురుపుత్రుడు 
నన్నాచోడుడుకూడ 'సుమహత్మాశాసనావుంబు' అని ప్రయోగించియున్నాడు. 
షష్టీనగాగమవిరహితరూపము; కరికాలచోడకు-చోడునకు అనదగినచోట. చోడ అను 
రూపమును కలదు. అప్పుడు చోడనికి కావలసి ఉంటుంది. తరువాతి య కొందరు 
దీనిని ఆదరించారు. బచ్చింటి (బచ్చునింటి) అని తెనాలి రామకృష్ణుడు, ష స్టీ సమాస 
సంధిలోకుడ విశేషం కనబడుతుంది. మహే వాశ్వరుల యిండ్ల అనుటకు మహే సనక 
యజమానులిండ్ల, కులహీనులెంగిళ్లు, ఇంచుగా గమముతో సంస్కృత శబ్దాలను తెలుగు 
ధాతువులుగా మార్చుకోవడంలో సోమనాథుడు నన్నయాదుల పద్ధతినిదాటి 
వెళ్లిపోయాడు. ఉత్సాహించు అలంకారించి అహంకారించి శాపించు ఇత్యాదులు, 
ఉపకృతి,సంసృతపరిణతిభేదమును విస్తరించుటచే ఇట్టి రూపములు సిద్ధించును. 

తెలుగు శబ్దాలలో పద మధ్యాచ్చులను లోపింపచేయుట తరుచు కన్పించును. 

కుర్వర్‌, కుస్పు, కది, తర్దు, కుర్యునే, కన్టిర్మము, ఇస్ము, ఉర్ము వంటివి. అంత్యవర్ణ 
లోపము చేయుట ఏగెడువార్‌ జంగములు, అనియెదర్‌, బహువచన రువర్ణమున 
నన్నయకూడ ఉకారలోపము చేసెను; తత్పాలుర్‌ భయంబందగన్‌, కర్మణ్యర్థమునకు, 
స్వార్థముననుకూడ పదు ధాతుప్రయోగము సోమనయందు కలదు. సంబోధనమునందు 
పురుషవాకములపై 'రో' వాడుట; బసవరో, వీరభద్రయ్యరో, తరువాతి కాలమున 
ఇది మహతవాచకములమీద వచ్చును; అమ్మరో, చెలియరో, కారకవైచిత్రి కనిపిస్తుంది. 
జన్నంబు వెడలన్‌, నీకు మెచ్చితి, వ్యవహారమేగు, పోదండు(మనము పోవుదము,), 
చూతండు (మనము చూతము) అవధారణార్థకము 'ఉ' యనియె సోమన వాడాడు. 
“'తత్వామృతంబయ చన్నుబాలు, తాను, నేను అనునవి కళలుగా పరిగణింపబడి 
గసడదవాదేశం చెయ్యడం కనబడుతుంది. ఏను వోయెద, ఈ యాదేశము సాంస్కృతిక 
పరుషములకును వచ్చును: ముల్లోక విభుండు సక్రి. వ్యవహారమునందు 


తి 


సంస్కృతాంధ్రపద సమ్మిశ్రమముచే ఏర్పడిన సమాసములు కన్పింపగా సోమనాథుడు 
వానినట్లే గ్రహించి ప్రయోగించినాడు. ఇవి వైరిసమాసములని వైయాకరణులు 
భావింతురు. ఆదికుమ్మరి, ఇతరవేల్పులు, చౌదళాబ్దము. దీగంబములు, ధర్మకవిలె, 
నిత్యపడి” పంచవన్నియలు, పుడమిశుడు ఇత్యాదులు పెక్కులు, సోమనాథుడు 
ప్రయోగించినంతగా దేశి-తెలుగు పదాల్ని తెలుగు సాహిత్యంలో మరెవ్వరూ వాడలేదు. 
ఆయా విద్యలు కళలకు సంబంధించిన పదాలు ఎన్నో అతడు వాడినాడు. అవి 
యిప్పుడు వ్యవహార భ్రష్టములవడంచేత అతని భాషా ప్రయోగమంతా మనకు 
అర్ధంకాదు. 

మొత్తమమీద నన్నయభట్టుకు సమీపకాలంలోనే శివకవులు దేశి-జానుతెనుగు 
ఉద్దోషణముతో అతని సాహిత్య భాషమీద బలవత్తరమైన తిరుగుబాటునే లేవదీశారు”. 
నన్నయ మార్గము విససృతమయిే స్టితివచ్చింది. ఇంతలో కవిబ్రహ్మ తిక్మన సోమయాజి 
వ్యూాహముఖమున నిలిచి అచంచల స్పెర్యంతో నన్నయ భారత భాషకు బ్రహ్మాండమైన 
బలము కల్పించాడు. తిక్కన సోమయాజికూదా శివకవులు త్రాసు పళ్లెంలో నిలబడినట్లెతే 
తెలుగు సాహిత్య భాషావికాసము మరొకలాగ ఉందేది. జాను తెనుగుపేరట ఆ 
ప్రసిద్ధ వ్యవహారరీతులు సాహిత్యంలో కాలూది నిలబడేవి. దానివలన సార్వజనికంగా 
ఉండవలసిన సాహిత్యభాష మాండలికదశకు దిగబడి సాహిత్యం ఇవ్వవలసిన 
నిర్మలానందం ఇవ్వలేకపోయేది. తెలుగు సాహిత్యాన్ని ఈ ప్రమాదాన్నుంచి తిక్కన 
సోమయాజి ఎట్లా తప్పించాడో చూద్దాము. ఇట్టి మహత్తరసేవకే కవులు కవి బ్రహ్మ 
అని ప్రశంసించారు. రామరాజభూషణుడు 'కుండలీంద్రుండు తన్మహనీయస్థితి మూలమై 
నిలువి అని జోహారులర్పించాడు. 

తిక్సనసోమయాజి 

ఈ మహాకవి తెలుగు సాహిత్య భాషను విషమ మార్గాల నుంచి తప్పించి 
విశాల సమసుందరమైన మైదానంలో తెచ్చి విడిచాడు. తెలుగు సాహిత్య భాషా 
ప్రగతిని రేఖా చిత్రంగా గీయాలంటే ఈ విధంగా ఉండవచ్చును. నన్నయకాలంలో 
ఈబాట సమరుచిరగతితో కొంత దూరం నడిచింది. ఇంతలో శివకవి భాషా విప్లవం 


తం 


అనే ఒక లోయలోనికి దిగింది, అక్కడ పారిజాత వృక్షాలు ఉన్నాయి. తుమ్మిచెట్లు 
ఉన్నాయి. విషమమార్గము. తెలుగు సాహిత్యపు బాట తిక్కన సోమయాజి మహాభారత 
రచనలో తిరిగి సమరుచిర విశాల సూర్యాతపోజ్వ్వలమైన వమైదానాల్లోంచి 
సాగిపోయింది. వెళ్లి వెల్లి నాచన సోమనాథ, శ్రీనాథ కవులనే మైలురాళ్ల వద్ద 
కొండలెక్కడం ప్రారంభించింది. చరియలు ఎక్కిఎక్కి ప్రబంధయుగంలో 
పర్వతశిఖరాన్నంటి భూమి మీద చూడక చుక్కలవైపే చూస్తూ సాగిపోయింది. మళ్లీ 
దిగుడు ఆరంభించి తంజావూరు యుగంలో చేమకూర వెంకటకవి అనే మైలు దగ్గర 
సమతలం మీదకి అవరోహణ చేసింది. ఆధునిక యుగంలో గురుజాడ రేవునుంచి 
మృదుపవన సంవాసితమై చుక్కలు కనపడని రమ్యోద్యాన వీథుల్లోంచి ప్రయాణం 
సాగిస్తూంది. 

తిక్కన పేర మిగిలిన రెండు గ్రంథాల్లో నిర్వచనోత్తర రామాయణం 
ఆంధ్రమహాభారతం-ఆయన తన మొదటి (గ్రంథంలో సాహిత్యభాషా స్వరూపాన్ని 
కొంత చర్చించాడు. దిక్రప్పదర్శనంగా కొన్ని నియమాలు ప్రకటించాడు. మలిగ్రంథమైన 
మహాభారతంలో విజ్ఞతా భరితమైన మౌనం పాటించి, ఆచరణలో ఉత్తమ సాహిత్యభాషా 
లక్షణాలు ప్రదర్శించి నిర్వచించుకొనేభారం పాఠకునికే వదలివేశాడు. తొలి గ్రంథంలో 
ఆయన పెట్టుకొన్న నియమాలు కొన్ని “కవిత్వము తనకు నచ్చితే చాలదు. ఎవరి 
కవిత్వం వారికి ఇంపుగానే ఉంటుంది. అది భూరి వివేక చిత్తుల హృదయానికి 
ఎక్కాలి. తామర పువ్వు విచ్చుకునే దళాల ద్వారా తనలోని సౌరభం ఎట్లా ప్రకటిస్తుందో 
అల్లాగే కవియైన వాడు తన భావ సౌరభాన్ని మాటలనే రేకులద్వారా సున్నితంగా 
ప్రకటించాలి. కుకవియైనవాడు పాతబడి పోయిన మాటలు ప్రయోగిస్తూ రసభంగం 
చేసి నవ్వుల పాలవుతాడు. అతనికి మార్గపద్ధతి కాని దేశి పద్ధతికాని సరిగా అవగతం 
కాదు. తెలుగు కవిత్వం చెప్పేటప్పుడు వళి ప్రాస నియమాలు పులిమిపుచ్చకూడదు. 
సంస్కృత శబ్దాలు తెలుగులో ప్రయోగింప దలచినపుడు లింగవచన వ్యత్యయం 
చెయ్యకుండా వ్రాస్తే బుధజనము మెచ్చుకుంటారు. ఇక్కడ తిక్కన ఏమి ఉద్దేశించాడో 
నిష్మర్షగా చెప్పలేము. కాని విశేష్య విశేషణ సంబంధంలో లింగవచన నియమం తప్పక 


50 


పాటించాలని ఆయన భావంగా తోస్తుంది. ఉదాహరణకు శివకవులు తెలుగు విశేష్యంతో 
సంస్కృతవిశేషణం మార్చేటప్పుడు లింగనీయమాన్ని ఉపేక్షించారు. 'వనిత-లాంఛనధారి 
అని పాల్మురకి సోమనాథుడు ప్రయోగించాడు. నియమానుసారంగా లాంఛన ధారిణి 
అని స్త్రీ పత్యయం చేయవలసిఉండెను. బహుశా ఇట్టి లింగవ్యత్యయాల్నే తిక్కన ఉ 
ద్దేశించి ఉంటాడు. ఈ సందర్భంలో ఒక్క విశేషం గుర్తించాలి. 'లింగవచనములు 
భేదింపమికి అని తిక్కన చెప్పుతూ విభక్తి వ్యత్యయాన్ని పేర్కొనకపోవడంలోని ఆంతర్యం 
ఏమిటంటే తెలుగు నుడికారం ప్రకారం సంస్కృత పదాల్లో కూడా విభక్తి వ్యత్యయం 
సమర్థనీయం అవుతుంది. 'పార్థివ 'ప్రాగ్రసరుండు ధర్మనుతుపన్సు” అనే ప్రయోగంలో 
షష్టవిభక్తిగతమైన ధర్శసుతు అనే దానికి విశేషణమైన పార్థివప్రాగ్రసరుండు అనేది 
ప్రథమా విభక్తిలో ఉంది. కేవల సంస్కృతంలో పార్ధివప్రాగ్రసరుని పనుపు అని షష్టీగతంగా 
ప్రయోగించవలసి వస్తుంది. తెలుగులో ఆ నియమం లేదు. బుద్దిమంతుడు రామునకు 
అంటాముకాని బుద్దిమంతునకు రామునకు అననక్కరలేదు. దీనిని మనస్సులో 
పెట్టుకొనియే కాబోలు తిక్కన లింగవచనము భేదింపమికి అని వ్రాశాడు. మరొక 
పద్యంలో 'జాత్యముకామి నొప్పయిన సంస్కృత మెయ్యెడజొన్న అని వ్రాశాడు. సంస్కృత 
భాషలో లింగవచన విభక్తులచే ఒక శబ్దము నిర్జుష్టమయినప్పటికీ తెలుగు నుడికారానికి 
అది కుదరనప్పుడు సంస్కృతముమీది గౌరవం చేత దానిని ప్రయోగించను అని 
కవియుద్దేశంగా తోస్తుంది. ఈనియమము మణి ప్రవాళ౭ైలి నివారించుటకని విజ్ఞులు 
భావిస్తున్నారు. అట్లాగే 'నపదాన్యవ్యయ'” ఇత్యాది మాత్రంచే ఆంధ్రశబ్ద చింతామణి 
నిషేధించిన కేవల సంస్కృత ప్రత్యయవంతములైన శబ్దాలు కూడా కావచ్చును. వచనం 
లేకుండానే పూర్వాపర సందర్భాలు కలుపుతూ కవిత్వం చెప్పవచ్చుననీ, తానట్లు 
చేయుదుననీ మహాకవి తన మొదటి గ్రంథంలో ప్రతిజ్ఞచేసి నిర్వహించుకున్నాడు. 
కాని 'అష్టాదశ పర్వనిర్వహణ సంభృతమై పెనుపొందు' మహాభారతం వంటి హద్దులు 
కనబదసి సాహిత్యసాగరంలో విహరించేటప్పుడు ఇటువంటి చిల్లర ప్రతిజ్ఞలు అనవసరమని 
భావించి ఉంటాడు. ఆమాట ఎత్తలేదు. ఆ నియమం పాటించలేదు. తుదిమాటగా 
తిక్కన అన్నాడు. లలితములు హృద్యములు అయిన పద్యములతో చిన్న చిన్న 


వ్ర] 


ఖందములకూర్చుతో నాగటిచాలువలె రచన సాగిస్తానని చెప్పాడు. తిన్నగా తీర్చిదిద్దినట్లు 
అని భావంగా తోస్తుంది. స్వర్లీయ సురవరం ్రతాపరెడ్డిగారు ఇక్కడ కాహల(ళ) 
సంధించిన విధముగా అని ఉపమాన స్వారస్యం చెప్పేవారు. బాకా ధ్వని మొదట 
చిన్నచిన్న తుంపులుగా మొదలిడి చివరకు దీర్హ స్వరంతో విరమిస్తుంది. ఇదొక 
చమత్మారము. చిన్నచిన్న సమాసాలతోను వ్యస్తపదాలతోను పద్యం మొదలు పెట్టి ఉ 
త్తరార్ధంలో దీర్హ పటిష్ట సమాసంతో ముక్తాయింపు పలికించడం విరాటపర్వం-2-133 
భీముని కోపం వర్ణిస్తూ “కనుగొని కోపవేగముని అనే పద్యంలో ఈ చమత్మారం 
చూపెట్టాడు. అయితే కావ్యం అంతా ఇట్లా ఉందదు. ఉంటే రసభంగం అవుతుంది. 
కావ్యంలో అనేక విధములైన శిల్పాలు ఉంటాయి. 'అమలోదాత్త మనీషో (నిర్వ-1-19) 
అనే పద్యంలో తాను ఉభయ కావ్య ప్రాఢి బాటించు శిల్పములో పారగుడు అని 
ఆయన చెప్పుకొన్నాడు. పాల్కురికి సోమనాథుడు మహా విద్వాంసుడు, అమిత వచోవేగం 
కలవాదైనప్పటికీ అతనియందు మత ప్రచారదృష్టి శిల్పదృష్టికన్న బలీయమవడంచేత 
కవిత్వంలో ప్రసన్నత కొరవడింధి 

మహాభారత రచనా ముహూర్తమునకు తిక్కన సోమయాజిలో వెదాంతపరమైన 
ఆద్వైతమే కాకుండా భాషా పరమైన అద్వైతం కూడా కుదురుకొంది. తిక్కన గారి 
హరిహరాద్వైతము సర్వవిదితము. కావ్యభాష విషయంలో కూడా ఈయన సంస్కృతాంధ్ర 
భాషా సామరస్యాన్ని సాధించదానికే మహాభారతంలో పూనుకొన్నాడు. తెలుగు 
కవిత్వానికి నన్నయ తీసిన దారులే ప్రశస్తమైనవనీ ఫలవంతములైనవనీ, తెలుగు 
భాషా జీవితానికి ఆయువు పట్టులనీ కవిబ్రహ్మ దీర్హాలోచన మీద నిర్ణయించాడు. 
ఒక జాతి రసహృదయాన్ని పసికట్టడం ఆజాతి భాషాకవులకే కుదురుతుంది. ఇది 
ఇట్లా అని సూత్రీకరించడం సాధ్యంకాదు. శివకవులు నన్నయ పేరు కూడా ఎత్తడానికి 
ఇష్టపడలేదు. ఆయన మార్దాన్ని అన్యాపదేశంగా నిరసించి క్రొత్త మార్గం తొక్కారు. 
కాని ఆంధ్రుల హృదయం తత్సమ భాషాభిముఖంగా ఉందనే రహస్యం తిక్కన 
(గ్రహించాడు, నన్నయ “ఆంధ్ర కవిత్వ విశారదుడు, విద్యాదయితుడు, మహితాత్ముడు” 
అని మిత గంభీరంగా ప్రశంసించాడు. కవిత్వపథంలో తిక్కన సోమయాజిని మెప్పించడం 
దుస్పాధ్యం అన్నాడు కేతన కవి. 

5లే 


'కవిత జెప్పి యుభయ కవి మిత్రు మెప్పించు టరిది బ్రహ్మకైన అని 
బెరుకుగా అన్నాడు. అటువంటి ఉభయ కవి మిత్రుడు మహాభారతాన్ని నన్నయభట్టు 
దక్షతతో వ్రాశాడని తలయూపడము ఏతన్మాత్రస్తుతి కాదు. మహాభారత రచనా 
సందర్భమున తిక్కన సోమయాజి ఎటువంటి భాషా నియమాలు ప్రకటించలేదు. 
అసలు లేవని కాదు. వాటిని ఇదమిత్తమని ప్రకటించకుండా వ్యంగ్యంగా సహృదయులకే 
వదలి వేశాడు. భారతము నందు కుకవి నిరాసనము కూడ చేయలేదు. రెండే 
పద్యాల్లో మాత్రం తన ధ్యేయాన్ని ముక్తసరిగ చెప్పాడు. 'తుదిముట్టన్‌ రచియించు 
టొప్పు బుధసంతోషంబు నిందారగన్‌ (విరాట-1-7) అనిన్నీ 'భారతామృతము 
గర్జపుటంబులనారగ్రోలి యాంధ్రావలి మోదముంబొరయ' (విరాట-1-30) అనిన్నీ 
మాత్రమే పలికాడు. బుధులు సంతోషించాలి. జనసామాన్యం దేశం నాలుగు మూలల 
వారు సంతోషించాలి. తనకు 'జన్మాంతర దుఃఖముల్‌ దొలుగునట్లుగ' (విరాట-1-12) 
మరియొక ఉదాత్త లక్ష్యము వీనికి తగ భాష సంస్కృతాంధ్రముల వివేకయుతమైన 
సమ్మేళనము, అట్లే దేశి మార్గముల సంయోజనము అని ఆయన నిశ్చయించుకొని 
రచన సాగించాడు. మరి శివకవుల జాను తెనుగు - దేశి లక్ష్యము మాటేమిటో, వీటి 
విషయంలో తిక్కన సోమయాజి దృష్టి ఎటువంటిది అని ప్రశ్నిస్తే, ఆ పదముల పేరు 
ఎత్తకుండానే వాటి తత్వాన్ని తన కవిత్వంలో ఇమిడించాడు. రసమును రసశబ్దంతో 
చెప్పకూడదట. ఇది శృంగార రసము ఇది కరుణ రసము అని పేరెత్తి చెప్పుట వాటిని 
వాచ్యము చెయ్యడం అవుతుంది. ఆ సందర్భాన్ని చిత్రించడంలో చూపిన నైపుణ్యం 
చేతనే అది శృంగారమని, కరుణమని సహృదయ హృదయవేద్యంకావాలి. 
నన్నైచోడునివలె తిక్కన ప్రబంధోచిత వర్ణనలూ చేశాడు. ఉదా! సింహబలుడు ద్రౌపది 
విషయమై విరహం అనుభవించడం, దేశీయాచారములను చక్కగా చిత్రించి దేశ్యతాసిద్ధిని 
ప్రదర్శించాడు. అభిమన్యు వివాహఘట్టంలో ఆంధ్రుల వైవాహిక మర్యాదలను 
చొప్పించాడు. యుద్ధఘట్టాల్లో వీర రసానుగుణంగా ఓజశ్షైలిని కొంత చిందించాడు. 
సంభాషణల్లో ఉక్తిప్రయుక్తిని, నానుడులు, సామెతలు, దేశ్వపద బంధాలు కూర్చాడు. 


అవసానపర్వాల్లో రాజనీతి, వేదాంత ప్రసంగాలు విస్తారంగా వచ్చినప్పుడు తెలుగు 


వ. 


(3 


వ 


సంగ్రహణ శక్తిని రుచిచూపించాడు. ఈ వైవిధ్యాన్ని బట్టి మనం [గ్రహించదగిన 
అంతరార్థం ఏమిటంటే సాహిత్యపు భాష అనేది అన్ని సందర్భాల్లోను ఏకరీతిగా 
ఉండదు. ఒకే ఛందస్సు కూడా అన్ని శైలులకు అనుకూలంగా ఉండదు. అదే తిక్కన 
సోమయాజి తెలుగువారికిచ్చిన భాషా సందేశం. శతాబ్బులుగా తెలుగువారు దీనికి 
కట్టుబడియే ఉన్నారు. కవిబ్రహ్మ దేశిశైలికి మచ్చుగా రెండు మూడు పద్యాలు. 
“ఎదిరిం దయయట్టులకా । 
మది దలచిన బొసగుగాక, మాకుంగుడుమిం । 
డిదెమీరు ప్రక్మగొనుడని; 
చదురడిచిన, మనసుపొందు చక్కంబడునే!” 
విఠాట. 1-36 
“పరుసదనముమెయి నరిగొన । 
జొరదగదది, పొదుగుగోయుచొప్పగు, వినుపా; 
ల్లురియించు కొనదలంచిన, 
నరయవలదె గోవుప్రజయు నట్టిద యధిపా[” 
శాంతి. 2£-299 
“కోరి తోటవాడు కుసుమఫలంబులు 
గోయునట్లు రాజు గొనగవలయు 
నప్పనములు, నటికి యంగారములు సేయు 
భంగియైన భూమి పాడుగాదె”. 
శాంతి, 2-300 
చిన్న చిన్న తెలుగు సమాసాలు, తెలుగు కృత్తద్ధితాలు, జాతీయాలు, పదబంధాలు 
వీటిమూలంగా జాను తెనుగు లక్షణాన్ని తిక్కన నిలబెట్టాడు. శివకవుల అసాధారణ 
ప్రయోగాలు, వైరి సమాసాలు మారుమూల పదప్రయోగాలు, ఏకైక చృందోనిరతి 
ఇత్యాదులు దేశ్యతా సిద్దికి ముఖ్య సాధనాలు కావని ఆయన నిరూపించాడు. ఇటు 
బుధ జన సంతోషమూ సాధింపబడింది; అటు సామాన్య ప్రజలకు సాహిత్యం 


అందుబాటులోనికి వచ్చింది. 
ఏడీ 


నన్నయ తిక్కనల వారసులు 

అనంతర కవులంతా ఒక విధంగా నన్నయ తిక్కనల వారసులే అయినా 
ఇద్దరు కవులు వారి భావాలను భాషను పుణికి పుచ్చుకొన్నారు. ఎట్టాప్రగడ, బమ్మెర 
పోతరాజు నన్నయ తిక్క్మనలమీద అపార భక్తిశద్దలు కలవారు. అందులోను 
ఎజ్జనార్యుడు పుంజీభవించిన వినయమూర్తి. నోరార నన్నయ తిక్కనలను తన గ్రంథాల్లో 
పొగిడాడు. అంతేకాక నన్నయ కవితా రీతి కొంత కనబడునట్లు అరణ్య పర్వ శేషం 
వ్రాశాడు. హరివంశంలో తిక్కనసోమయాజి పథము వెంట నడిచి సంస్కృతము 
పాలుతోపాటు చిక్కని తెలుగు రచనకూడా సాగించినాడు. గోపజీవితమును ఈయన 
పరిశీలించినంత సన్నిహితంగా ఏ తెలుగు కవీ పరిశీలించలేదు. ఆ ఘట్టాలు 
వర్ణించడంలో చక్కని తెలుగు నుడికారాన్ని ప్రదర్శించాడు. మానవ హృదయాన్ని 
మాతృ హృదయాన్ని ఈయన అచ్చపు తెలుగుతనంతో వర్ణించాడు. యశోద 
బాలకృష్ణునకు వెన్నలు పెట్టడం. 

“ముదముతో గడ్పునకుబెట్టి మూతిజిద్దు మోమునకు మేనజమరి యమ్ముదిత 
యక్కు గలయ నిమురు, నేనుగుదిన్న వెలగపండు నాగనొప్పు గృష్టుడు చారున 
యనుడగుచు.” (హరివంశము, 

బమ్మెరపోతరాజు కూడ నన్నయ తిక్సనలయందపారమైన భక్తిగలవాదే. 
తన్ను అనుగ్రహించుటకై వారు భాగవతంకూడా వ్రాసిపెట్టకుండా మీగిల్పారని 
కృతజ్ఞతతో చెప్పుకున్నాడు. సంస్కృతప్రియులను సంస్కృత భూయిష్టరచనతోను 
తెనుగువచ్చే వారిని తెలుగు నుడికారంచేతను ఆరాధిస్తానని ప్రతిజ్ఞచేసి నిలుపుకొన్నాడు. 
అయినప్పటికీ పోతనమీద ఆయనకు కొంత ముందర వర్ధిల్లిన నాచన సోమనాథుని 
ప్రభావం అధికంగానే పడింది. పోతన రచనలో సంస్కృతపు పాలు కొంత ఎక్కువగా 
కనబడుతుంది. కవులు పాండిత్య ప్రదర్శనానికి వచనము ఒక రంగంగా తయారయింది. 
దీర్హములైన పట్టికలు, శ్లేష యమకాదులు గుప్పించడానికి వచనము ఒక సాధనంగా 
దిగజారింది. వచనంలో ఉండవలసిన ప్రసన్నత, వైశద్యము లుప్త ప్రాయములయాయి. 
అలంకారిక రచనమీద మోజుకూడా విస్తారమయింది. నన్నయభట్టు వచన రచన 


వ్‌ 


(గి 


పద్యరచనలాగే చాలావరకు సులభంగా ప్రసన్నంగా ఉన్నా కద్రూవినతల ఘట్టంలో 
సముద్ర వర్ణనచేస్తూ చమత్మారం కోసం రెండు మూడు శ్లేష వాక్యాలు మార్చాడు. 

స్‌ ఉద్యానవనంబునుంబోలె బహువిద్రుమలతాలంకృతంబైనదాని, నాటక 
ప్రయోగంబునుంబోలె ఘనరసపాత్ర శోభిత రంగరమ్యంబై నదాని, దివంబునుం 
బోలె నహిమకరభరితంబైనదాని” (ఆది. 227) 
దీని నాధారంగా చేసుకొని అనంతర కవులు వచనంయొక్క ముఖ్య ప్రయోజనం బలి 
చేసి భాషా సంబంధమైన గారడీలు చేస్తూ వచ్చారు. పోతరాజుగారి పద్య రచనలో 
కొట్టవచ్చినట్లు కనబడేది అంత్యానుప్రాస ప్రీతి. ఇది సార్వత్రికంగా ఉంది. 

'పుణ్యుడు రామచంద్రుడటువోయి ముదంబున గాంచె దందకా 

రణ్యము, తాపసోత్తమ శరణ్యము నుద్దత బర్జ్హి బర్హ లావణ్యము” 
ఇట్లాంటి రచనపై ఆయనకు మక్కువ. నన్నయ కాలపు భాషకూ ఇప్పటికీ క్రియా 
రూపంలో స్వల్పమైన మార్పు వచ్చింది. భూతార్దాన్ని ఎను ప్రత్యయంతోకాని క్రియాజన్య 
విశేషణ పూర్వక తచ్చబ్దంతోగాని ప్రకటించడం నన్నయ పద్దతి, చేసినవాడు చేసినయది 
ఈ విధంగా, ఉండినవాడు, అనే రూపం బమ్మెరపోతన నాటికి సమీకరణం చెంది 
ఉన్నాడుగా మారింది. 

“ఉన్నాడా బలభద్రుడుగూడి సుఖీయై యుత్సాహియై ద్వారకన్‌' 

భాగవతము 

ఈ మహాకవి రేఫజకార సాంకర్యం చేశాదనీ, అందుచేత ప్రామాణిక కవిగా 
పరిగణింపబడడం లేదన్నట్లు అప్పకవి ఒక అభాండం వేశాడు. కూచిమంచి తిమ్మకవి 
దానిని ఖండించినాడు. దీనికి మరొక విధంగాకూడా సమాధానం చెప్పవచ్చును. 
రేఫద్వయ స్ఫుట శ్రవణము పోతన నాటికి అస్తమిస్తూందని, లోకమర్యాదనే ఆయన 
పాటించాడనీ కూడా భావించవచ్చు. ఏమైనా నన్నయ తిక్క్మనల తర్వాత సర్వాంధ్ర 
జనామోదం పొందిన కవి ఆంధ్ర భాగవత కర్త యనడంలో రెండు మతాలు లేవు. 
ఆయన శిల్చించుకొన్న సాహిత్యభాష తెలుగువారి హృదయాలకు మిక్కిలి సన్నిహితం 
అవడంలో విప్రతిపత్తి లేదు. 


౨౮ 


నన్నయ తిక్క్మనల వారసులము అని చెప్పుకొంటూనే వారి మార్గానికి 
దూరరేఖలలో ప్రయాణించినవారు నాచన సోమనాథుడు, శ్రీనాథుడు. నాచనసోముడు 
ఎజ్టాప్రెగడకు అపర సమకాలికుడగుచున్నాడు. బమ్మెర పోతరాజు శ్రీనాథుని పూర్వ 
వయస్సులో పైకి వచ్చుచున్నాడు. నాచన సోముడు కవిత్రయమునకు దీటైన 
మహాకవియని కొందరును, వారికన్న ఒక చూపువాసి అధికుడు కావచ్చునని కొందరును 
విద్వాంసులు ప్రశంసించారు. పండితల్‌ నోకంలో అతడట్టివాదే అనుట నిర్వివాదము, 
కాని పాఠక సామాన్యము అతనివైదుష్య స్థాయిని అందుకోవడం కష్ట సాధ్యము. 
పద్యశిల్పాన్ని అతడు నిశితంగా ఉపాసించి అనుష్టించాడు. ఉత్తరహరి వంశము 
చిన్న గ్రంథం అవడంచేత దానిలో శిల్పాన్ని ఎంతో తరిమెన పెట్టడం సాధ్యం అయింది. 
అదే కనుక అష్టాదశ పర్వనిర్వహణ సంభృతమై పేరుపొందు మహాభారతమైతే తిక్కన 
సోమయాజికి సాధ్యపడని శిల్పవిన్నాణము సోమునికి సాధ్వ స(మవుతుందనుకోడానికి 
వీలులేదు. అపారమైన సంస్కృతా కాంధ్ర వైదుష్యము, గంభీరమై విశ్చంఖలమైన 
భావవిహారము, వక్రోక్తినిబవిడమైన భాషాకల్పనము, కుప్పలు తిప్పలు తెలుగు సామెతలు 
ఇవి నాచన సోముని కవితలో కొన్ని స్ఫుటరేఖలు, ఒక్కొక్క సన్నివేశాన్ని స్థూలంగా 
ఆకార చిత్రముగా కాక అంగప్రత్యంగ వర్ణనలతో, ఆయా సందర్భాలకు అవసరమైన 
పరిభాషా పదాల్లో చిత్తజల్లుగా వర్ణించడం ఇతని పద్దతి. పరిమిత విస్తీర్ణంగల కావ్యంలో 
ఇది సాధ్యము. ఇదే ప్రబంధ రచనకు పురోచన అయింది. సీసపద్యాన్ని సమ 
విభక్తాంగములు కలుగునట్లు తూగుతో, శబ్బాలంకార ఆవృత్తితో రచించే నేర్పు కవులకు 
ఈతడు నేర్చినదే అంటారు. వీటిల్లో ఒక్కొక్క పదం ఆరంభమునందో, అంతమందో 
మళ్ళీ మళ్ళీ వచ్చి పాఠకుణ్ణి జోకొట్టినట్టు తట్టుతుంది. 

“'ఆభ్రంకషంబైన యాలపోతునితండు 

'పెంచినాడాతడు త్రుంచినాడు. ఉ|| హరి॥ 

తిక్సన సోమయాజికి ఈ శిల్చం తెలియనిది లేదు 

ఎవ్వని వాకిట నిభమద పంకంబు 


రాజభూషణ రజోరాజి నడగు” 


ఇట్టి సమాంతర రచనను స్పృశించి విడిచినవారు పూర్వ కవులు, గాధాలింగన బంధములో 
చొక్కినవారు ప్రబంధకవులు. నన్నెచోడుడు, నాచన సోముడు శ్రీనాథుడు, పిల్లలమట్ల్టి 
పిన వీరభద్రుడు, అల్లసాని పెద్దన ఈ క్రమంగా ప్రబంధమాకందము సంవర్దితమయింది. 
ప్రబంధ భాషలోని బలదౌర్చల్యాలు నాచన సోముడు అనంతరికులకు సమర్పించిన 
వారసత్వము. గాఢ చింతనముచే సోముని కావ్యంలో కలిగిన సాహిత్యానందము 
“లంకమేతకు - ఏటి ఈతకు సరి” యన్న సామెతకు లక్ష్యం అవుతుంది. 

పాకనాటీవాడును కమలనాభామాత్యుని పౌత్రుడును అయిన శ్రీనాథుడు మహా 
విద్వాంసుడు. జీవిత దృశ్యాన్ని గ్రంథాలనుండి వినుకలిచేత కాక, యావదాంధ్ర 
పర్యటనంచేతా, కనుకలిచేత, సూక్ష్మంగా అవగతం చేసుకున్నాడు. పెద్దలలో పెద్ద; 
చిన్నలలో చిన్న శృంగార నైషధము, కాశీఖండమువంటి పాషాణ సదృశకావ్యాలూ 
వ్రాయగలడు, పల్నాటి వీర చరిత్రవంటి దేశిచ్చందోమయ రచన కూడా చెయ్యగలడు, 
ఇంకా చిల్లర మనస్తత్వంకూడా చూపించగలదు. కవుల్లో అపురూపమయిన సున్నితమైన 
హాస్యం విసరగలడు. 

“రసికుడు పోవడు పల్నా 

డెసగంగా రంభయైనా నేకులె వడకున్‌ 

వసుధేశుడైన దున్నును 

కుసుమాస్తుండైన జొన్నకూదే కుడుచున్‌” చాటువు. 


“ముగురం గూర్చిన ముండదైవమునకున్‌ మోమోట లేదోకదా” _ భీమ, 

ఇప్పటి నుంచీ కవులు వినయంకన్న ఆత్మవిశ్వాసము కొంత అహంకృతి 
బాహాటంగా ప్రదర్శిస్తూంటారు. 

“బ్రాహ్మీదత్త వరప్రసాదుడ వురుప్రజ్ఞా విశేషోదయ్మా జిహస్వాంతుడ 
వీశ్వరార్చనకళా శీలుండ నభ్యర్హిత బ్రహ్మాందాది మహాపురాణ చయ తాత్పర్యార్థ 
నిర్ధారిత బ్రహ్మాజ్ఞాన కళానిధానమవు నీ భాగ్యంబు సామాన్యమే” . 


౨58 


అన్నాడు కృతిపతి ఈయనను గురించి బ్రహ్మాందాది పురాణాలు నన్నపార్వుడు 
కూడా పరిశీలించాడు, “బ్రహ్మాందాది నానాపురాణ విజ్ఞాన నరతూ అని భయంతో 
ఒక విద్యార్థి గురువు గారికి నివేదించినట్లు నివేదించుకున్నాడు. నీయంత వాడు లేదని 
కృతిపతి చేత చెప్పించుకొన్నాడు శ్రి ఫ్రీ నాథుడు. ప్రబంధ పూర్వయుగం నుంచీ 
మనః ప్రవృత్తులలో కలిగిన మార్పే వారి శ్రైలియందు, తదధీనమైన, తత్సాల సాహిత్వ 
భాషయందు ప్రత్యక్షమవుతుంది. 


పూర్వమహాకవుల శైలీ విభేదాల్ని తాను చక్కగా ఆకళింపు చేసుకున్నాడని 
శ్రీనాథుడు పేర్ళొన్నాడు. 


“వచియింతు వేములవాడ భీమన భంగి 
ఉద్దండలీల నొక్కొక్కమాటు 
భాషింతు నన్నయభట్టు మార్గంబున 
ఉభయ వాక్రాథి నొక్కొక్క మాటు 
వాక్రుత్తు తికయజ్వ ప్రకారము రసా 
భ్యుచితబంధముగ నొక్కొక్క మాటు 
పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని లేవ 
సూక్తి వైచిత్రి నాకొక్క మాటు 
శ్రీనాథుని శక్తి సామర్థ్యాలు ఎట్లా ఉన్నా సాహిత్య శ్రైలులు ఎన్ని విధాలుగా 
ఉండాలో మనకు చక్కగా తెలిపాడు. దానిలో ఉద్దందరీతి, ఉభయవాక్రాఢి, 
రసాభ్యుచితబంధము, సూక్తి వైచిత్రి ఇన్ని ఉండాలి. కవిత్వం తెలికగా సర్వజనులకు 
అర్ధమయేటట్లు ఉండాలనడం కొంతవరకూ మాత్రమే గగ్రాహ్యమవుతుంది. అది వట్టి 
పేలపిండివలె ఆద్యంతం ఉంటే అది మాత్రం నిలుస్తుందా? నిలువదు, తెలిసిన 
వారిచేత, తెలియని వారి చేతకూడా బెననిపించుకునేటట్లు ఉందాలి. శ్రీనాథుని 
కాలంనుంచీ కవిత్వం విద్వాంసులు మెచ్చుకునేటట్లు ఉండాలనే భావం నిరూఢమయి 
సామాన్య సాహిత్యానందం విస్మరింపబడింది. ఇక్కడే మనము వారితో భిన్నిస్తున్నాము. 


56 


భీమేశ్వర వురాణంలో సత్మావ్యం ఎట్లా ఉండాలో శ్రీనాథుడు చెబుతున్నాడు. 
“హరచూడా హరిణాంక వక్రతయు 
కాలాంత స్ఫురచ్చండికా 
పరుషోద్దాఢ పయోధరస్స్ఫుట తతీ పర్యంత కాఠిన్యమున్‌ 
సరసత్వంబును సంభవించే ననగా సత్మావ్యము ల్లిక్కులం 
జిరకాలంబు నించుచుండు గవిరాజీగేహ రంగంబులన్‌” 


భీమఖండము 1.11 


కవిత్వ భాష 'కట్టి కొట్టె తెచ్చె' అన్నట్లు సూటిగా ఉండదు. అది ఈశ్వరుని 
మౌళియందలి అర్ధచంద్రునివలె వక్రంగా ఉందాలి. కాలభామినీ స్తనతటమువలె 
మృదు కఠినంగా ఉందాలి. దానిలో రసానుకూలత ఉండాలి. లేకపోతే ఆ కావ్యము 
కవి సమాజము వారి హృదయ గేహములలో కలకాలం నివాసం చెయ్యదు. నిజమే, 
మహాకవి వచించినది ప్రత్యక్షర సత్యమే, నైషధము,భీమఖండ కాశీఖండములలో 
శ్రీనాథుని భాష, రెండు పాళ్ళు ఉన్నత సంస్కృతంగాను, ఒకపాలు మురిపెమైన 
తెలుగుగాను ఉంటుంది. హరవిలాసం శివకవి సంప్రదాయాలకు దగ్గరగా ఉండి 
దేశీయతాముద్ర ఎక్కువ కలిగి ఉంటుంది. 


శ్రీనాథుని కాలానికి ఆంధ్రదేశంలో మునల్మానులు ప్రవేయం 
అధికమయింది. కాకతీయ సామ్రాజ్యం అస్తమించి ఇంచుమించు ఒక శతాబ్దం 
కావచ్చింది. దాని స్థానంలో ఏర్పడిన ప్రాగాంధ్రమునందలి రెడ్డిరాజ్యము 
పశ్చిమాంధ్రమునందలి పద్మనాయక రాజ్యము బహమనీ సుల్తానులతో ఒకప్పుడు 
మైత్రి ఒకప్పుడు వైరమూ వహించేవి. వారి యాస్తానమునకు వీరును, వీరి 
సభాంతరములకు వారును వచ్చిపోవుట జరిగేది. ఈ విధంగా ఏర్పడిన రాకపోకలచే 
సాంఘిక సంబంధాలుకూడా ఏర్పద్దాయి. ఒకరి భాషలు ఒకరు నేర్వవలసివచ్చేది. 
శృంగారనైషధ కృతిపతియు పెద్దకోమటి రెడి మంత్రియు ఐన మామిడి సింగనామాత్యుడు 
తురుష్మభాషలు కొంత నేర్చినాడు. బహమనీవారి సభాంగణంలో ఆయన పారసీ 


60 


భాషలోనే ప్రసంగించి యుండవచ్చును. కావుననే 'యవనాధీశసభా నిరంకుశవచో 
వ్యాపారపారాయణా' అని ఈ మంత్రి సత్తముడు సంబోధింపబద్దాడు. రాజమహేంద్రవర 
రెడ్డి రాజ్యపు అమాత్యుదైన బెండపూడి అన్న మంత్రి బహుభాషావేత్త. ఈయనకు 
అరబీభాష, పారసీ, ఓధ్రము, కర్ణాటభాష మొదలైన పెక్కుభాషలు చక్కగా వచ్చును. 
వాటిని వ్రాయడం చదవడం ఆయనకు బాగా పట్టుబడ్డాయి. రాజకీయ సంబంధాలు 
మూలంగా హిందువులకు ముసల్మానులకు ఆచార వ్యవహారాల్లోను భాషాపద్ధతుల్లోను 
కొంత ఆదాన ప్రదానం జరగడం ప్రారంభించింది. శ్రీనాథుడు శుద్ధశైవుడూ 
నైస్టికుడైననూ వ్యవహారజ్ఞానం కలవాడు. సమయానుకూలంగా వేషం మార్చగలవాడు. 
విజయనగర ఆస్టానానికి వెళ్ళినప్పుడు శుద్ధశోత్రియ వేషంమార్చి దర్భారీవేషం 
ధరించినట్లు 'కుల్లాయుంచితి, కోకచుట్టితి, మహాకూర్చాసమున్‌ దొడ్జితిన్‌' అనే 
చాటువులో చెప్పుకున్నాడు. ఆంధ్రభాష తురుష్మభాషలూ కొన్ని పదాలు ఇచ్చి 
పుచ్చుకోవడం కూడా ప్రారంభమయింది. అన్య దేశ్యాలు తెలుగులోకి రావడానికి 
ఇది అరుణోదయ సమయము, బ్రాహ్మీ దత్తవరప్రసాదుడైనా శ్రీనాథుడు పరివర్తన 
సహజమైన సంస్కారం కలవాడు. అతనికి వచ్చిన మ్లేచ్చపదాల్ని మిక్కిలి సహజంగా 
తెలుగు పద్యాల్లో పొదిగి సంస్కృతీ సమన్వయానికి బీజాలు వేశాడు. హరవిలాసంలో 
బహమనీరాజు ఫిరోజుషాను గురించి ప్రసంగంరాగా, “ఖుసిమీరన్‌ సురధాణి 
నిండుకొలువై కూర్చొన్నచో” అని ఖుషి సంతోషము అనే శబ్బాన్ని ఒడుపుగా వాడు 
కొన్నాడు. ఈ యాదానప్రదాన పద్ధతి ఉత్తరోత్తరా చాలా బలపడింది. 


ఉద్దండ సంస్కృత విద్వాంసుడయినప్పటికీ శ్రీనాథుడు తోచినచోట తెలుగు 
నుడికారము పుణికిపుచ్చుకొన్నట్లు వ్రాయగలడు. సంభాషణశైలి ఈతనిది మిక్కిలి 
సహజంగా ఉంటుంది. కాశీఖండం చతుర్జాశ్వాసంలో గుణనిధి కథయందు 
యజ్ఞదత్తుడు భార్యతో పలుకుట “యజ్ఞదత్తుం డర్భముండితంబైన మూర్ధంబున 
నీర్మావిధోవతి నటిముటిజుట్టుకొని యింటికేతెంచి మొగంబుగంటువెట్టుకొని సోమిదమ్మ! 
ఏమిచేయుచున్నదానవు ! ఇటురమ్ము నీకొడుకెక్కడంబోయె, పోవుగాకేమి, వినుమని 


యిట్లనియె” 
౮01 


ప్రబంధయుగము - సాహిత్యభాష 


కవుల భావములనుబట్టి, లక్ష్యాలనుబట్టి సాహిత్య భాష మారుతూందడడం 
కడు సహజమైనది, నన్నయాదుల సాహిత్య లక్ష్యాలు కాలంగడచిన కొద్దీ మారుతూ 
వచ్చాయి. సంఘజీవితమే కొత్తరూపుధరించింది. నన్నయ తిక్కన్నల నాటి వేగిదేశము 
కాని, పాకనాడు గాని ఇప్పుడు లేవు. 'అనఘమై, శిష్టాగ్రహార భూయిష్టమై, ధరణీ 
సురోత్తమాధ్వర విధాన సమృద్ధమైని పుణ్యదేశములు కావు అవి ఇప్పుడు. దేశం 
చాలా భాగం ముసల్మాను యేలుబడిలోకి వచ్చింది. వైదిక ధర్మానికి ఎట్టి దుర్గతి 
పట్టిందో ముసునూరి ప్రోలయానాయకుని విలస తామశాసనము, అనితల్లి కలువ 
చేరుశాసనము వంటి వానివలన తెలుస్తుంది. తుంగభద్రకు దక్షిణాన ఇంకా వేలాది 
విద్యలు విజయనగర సామ్రాజ్యంలో తలదాచుకొని ఉన్నాయి. ప్రభువుల యొక్కయు 
ప్రజల యొక్కయు చిత్తవృత్తులు, వేషభాషాదులు, అభిరుచులు మారిపోయాయి. 
భోగ పరాయణత్వం తలయెత్తింది, పెద్దపెద్ద రాజ్యాలవడం చేత రాజులకూ ప్రజలకూ 
నడుమ ప్రత్యక్ష సంబంధం తగ్గింది. ప్రజాభ్యుదయ దృష్టి కొంత సడలింది. ప్రజలను 
వెంట తీసుకువెళ్లే పరిస్థితులిప్పుడు లేవు. రాజధానీనగరానికి రాజాంతఃపురానికి 
ప్రాధాన్యం అపారమయింది. నగరము అభిరుచులే పల్లెకు మార్గదర్శకములు. 

ఇటువంటి సాంఘిక రాజకీయ పరిస్థితుల్లో కవులు గంటం పట్టి వ్రాస్తున్నారు. 
వారు మహారాజులు, సంపన్నులైన సామంతుల కోసం వ్రాయాలి. వారి అనుగ్రహం 
కలిగితే ఆగ్రహార, ఆందోళికాచ్చత చామరాదులు లభిస్తాయి. లేకపోతే నిప్పచ్చరమైన 
పేదరికం అనుభవించాలి. రాజసభాంతరాళములందలి విద్వాంసులే కావ్య శ్రోతలు. 
వాటి గుణదోష నిర్దైతలు, ఆస్తాన పండితులు కాదంటే సాక్షాత్తు ఈశ్వరుడు వ్రాసిన 
పద్యానికైనా రాజసన్మానం దొరకదు. 

“ఈ రాజన్యుని మీద నే గవిత సాహిత్య స్ఫురన్మాధరీ, చారుప్రౌఢిమ జెప్పి 
పంప విని మాత్సర్యంబు వాటించి నత్మీరుండూరకె తప్పువట్టెనట యేదీ యలంకారంబో 
పదబంధమో రసమొ చక్కంజెప్ప డా తప్పునన్‌ అని ధూర్జటి కవీంద్రుడు పరమశివునిచేత 


62 


రాజుసభలో ఫిర్యాదు చేయించాడు. పింగళి సూరనార్యుడు కూడా కళాపూర్ణోదయంలో 
ఇటువంటి సన్నివేశాన్నే కల్పించాడు. ఈ కారణం చేత కవులు ఒకరిని మించి ఒకరు 
వైదుష్యం ప్రదర్శించడానికి, చమత్మారిత్వం చూపడానికి తాపత్రయ పడేవారు. ఈ 
ప్రయత్నంలో సాహిత్య భాష ఉన్నతోన్నత శిఖరాలకు అధిరోహించి కొంత కృతకము, 
సామాన్యులకు దుగ్రాహ్యముగా పరిణమించింది. పూర్వ యుగాల్లో మృదు, కఠిన, 
కఠినతర భాషా శ్రేణులుండదేవి, ఇప్పుడు కఠిన, కఠినతర శ్రేణులు రెండే మిగిలాయి. 
సంభాషణా ప్రధానమైన కవిత్వంలో కొంతమార్దవం, జాతీయత, సామెతలు తప్పవు, 
ప్రబంధకవిత్వం విస్తారంగా వర్ణనాత్మకంగా ఉందదడంచేత శైలిని మృదువు పరచవలసిన 
ఆవశ్యకత తగ్గింది. కవిదారి కవిది, పాఠకుని దారి పాఠకునిది. 

సాహిత్య లక్ష్యమేమిటి అనే విషయంలోకూడా కవుల్లో పెద్దమార్పు వచ్చింది. 
జగద్దితము, జన్మాంతర దుఃఖరాహిత్యము అనే లక్ష్యాలు సడలిపోయాయి. శ్రీ 
కైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్‌” అనే ప్రయత్నము వెనుక పట్టింది. అపూర్వ 
భావాలతోను అద్భుత సమాస ఘటనలతోను సభను దద్దరిల్ల చేయడమే కవి కోరుకొనేది. 
దాని వలన రాజసన్మానం లభిస్తుంది. ధర్మబుద్ది తగ్గకపోయినను దానిపై అంతనిష్ట 
లేదు. కావ్యము ఉపదేశమియ్యవలెనను దృష్టి సన్నగిల్లింది. అల్లసాని పెద్దనగారుదిద్ది 
తీర్చిన ప్రవరుడు, శ్రీకృష్ణదేవరాయలవారు వర్ణించిన విష్ణుచిత్తుడు వంటివారు బొత్తిగా 
లేకపోలేదు. వేదాంతము, రాజనీతి ప్రసంగాలు ఆముక్తమాల్యదలోనే వినవస్తున్నాయి. 
కృతికర్తలయు, కృతిభర్తలయు దృష్టి శృంగార రస పోషణముపై లగ్నమైయున్నది 
శృంగారము వివిక్తముగా నుండదగినదేకాని బట్టబయలు చేయదగినది కాదు, ఈ 
కారణంచేత కూడా భాష గోప్యంగాను వక్రోక్తి ప్రాచుర్యంగాను ఉండవలసిన ఆవశ్యకత 
ఏర్పడినది, అలంకారాల్లో ఉత్రేక్ష అతిశయోక్తి, శబ్దచిత్రాలు కవులకు శ్రోతలకు 
ఎక్కువగా రుచించినాయి. ఈ యుగనాయకులని చెప్పదగిన అల్లసాని పెద్దన, 
శ్రీ కృష్ణదేవరాయలు వీరిద్దరియందును ఈ లక్షణాలు చూడనగును. వీరిలో ఒకరిపై 
ఇంకొకరికి అపారమైన గౌరవ ప్రేమలు, వీరిద్దరు ఒక నాణిముయొక్కరెండువైపులుగా 
కనిపిస్తారు. ఒకరిది మింటిచూపు, మరొకరిది మంటిచూపు, సామాన్య సంసారియైన 


63 


పెద్దన భోగ జీవితాన్ని ఊహిస్తాడు. చక్రవర్తియైన కృష్ణదేవరాయలు దారిద్ర్యాన్ని, 
కాయక్షేశాన్ని ప్రత్యక్తీకరించుకోడానికి యత్నిస్తాడు. రాయలు పెద్దనామాత్యుని ఇట్లా 
సంభావించాదు. 

హితుడవు, చతురవచోనిధి 

వతుల పురాణాగమేతిహాస కథార్థ 

స్కృతియుతుద వాంధ్ర కవితా 

పితామహుడ వెవ్వరీడు పేర్మొన్న నీకున్‌ 

“శిరీషకుసుమపేశల సుధామయోక్తుల'లో స్వారోచిష మనుసంభవము 
వ్రాయమని కోరాడు. అయినా ఈ పేశలోక్తులు సంభాషణల్లో మాత్రమే కొంత 
లభిస్తాయి. 

“ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ యొంటిజరించె దోటలే కివ్వనభూమి' 

“పాటున కింతులోర్తురె కృపారహితాత్మక, నీవు త్రోవ ని 

చ్పోట భవన్న ఖాంకురముసోకె గనుంగొనుమంచు జూపియ 

ప్పాటల గంధివేదననెపంబడియేద్చె' 

మనుచరిత్ర 


విష్ణుచిత్తుడు మన్నారుదేవునితో విన్న వించుట 

“గృహ సమ్మార్దనమో జలాహరణమో శృంగార పల్యంకికా 

వహనంబో, వనమాలికా కరణమో వాల్లభ్యలభ్యధ్వజ 

[గ్రహణంబో, వ్యజనా తపత్రధీతియో, ప్రాగ్జీపికారోపమో 

నృహరీ! వాదము లేల లేరె యితరుల్‌ నీలీలకున్‌ బాత్రముల్‌ 

అముక్తమాల్యద 

వర్ణనా సందర్భములందు తెలుగును విడిచి కవులు సంస్కృతాన్నే ఎక్కువగా 
ఆశ్రయించడం ఈ ప్రబంధయుగ సాహిత్యలక్షణము, ప్రవరుణ్ధి వర్ణిస్తూ పెద్దన “ఆ 
పురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి అని సమాస గంభీరంగా వ్రాస్తే 


641 


విష్ణుచిత్తుణ్ని వర్ణిస్తూ 'అందుండున్‌ ద్వయ సద్మ పద్మ వదనుండ ద్వంద్వుడ శ్రాంతయో 
గాందూబద్ద మధుద్విషద్విరదుడు' అంటూ రాయలవారు ప్రాథధతరంగా సాగిస్తారు. 
హిమవత్పర్వతాన్ని వర్ణిస్తూ పెద్దన 'అటచనికాంచె భూమిసురుడంబరచుంబి శిరస్సరజ్ఞరీ 
పటల ముహుర్ముహు ర్లు దభంగ తరంగ మృదంగ' ఇత్యాదిగా అనుప్రాస మోహనంగా 
వ్రాస్తే రాయలవారు మాలదాసరి చూచిన మజట్టిచెట్టును 'కాంచెన్‌ వైష్ణవు డర్ధ్భయోజన' 
ఇత్యాదిశార్లూల వృత్తం అంతా నిండే ఏకసమాసఘటన చేశారు. ఇట్లు చూపెట్టడం ఈ 
మహాకవుల సారస్వత సృష్టికి న్యూనత ఆపాదించుట కొరకుగాదు. ఏనాడు తెలుగుభాష 
హిమాలయ తుంగ శృంగసమున్నతమైన ఈరచనల్ని ఉ పేక్షిస్తుందో అది తెలుగుభాష 
దారిద్ర్యానికే కాని ఆసారస్వతమూర్తుల బద్దకీర్తికెట్టి క్షత్రియులేదు. ప్రభుచిత్తవృత్తితో 
రాయలు కొంత భాషా స్వాతంత్ర్యం కూడా పాటించినట్లు లాక్షణికులు భావిస్తారు. స్తీ 
వాచకములకు ఆకారాంతములకు సంధిచెయ్యదం, గంగనుకాసె, శ్రీరంగభర్తంచు, 
లఘిమందు, చేష్టుడిగివంటివి, ఆన్యదేశ్యాలు, వైష్ణవపరిభాషాపదాలు, అ్రసిద్ధ 
సంసృృతపదాలు వాడడం ఈయన రాజసలక్షణం, నానావిధ మనుష్య జీవితాన్నే కాక 
పశుపక్ష్యాదుల స్వభావాన్ని కూడా గుర్తించి వర్ణించడం ఈయన సల్లక్షణము. ప్రకృతి 
పరిశీలనలో కృష్ణదేవరాయలను మించిన తెలుగుకవి లేడు. 


ప్రబంధయుగంలో రెండు భాషా ప్రయోగాలు జయప్రదంగా నిర్వహింప 
బడ్డాయి. అందొకటి ఆంధ్రభాషకుగల ద్వ్యర్థి సామర్ధ్యము. రెండవది శుద్దాంధ్రభాష 
సమగ్ర కావ్యరచనానుకూలమని నీరూపించడం. సంస్కృతాంధ్ర పదజాలము యొక్క 
కలయికచేత ఈ భాషకు అపూర్వమైన శ్లేషఘటనాశక్తి అబ్బినది. దీనిని మొదట 
గుర్తించిన వాడు మహామేధావియైన పింగళి సూరనార్యుడు. తాను రచించిన రాఘవ 
పాండవీయమనే ద్వర్దికావ్యంలో సూరనార్యుడు ఈ యద్భుత ప్రయోగంచేసి 

టి 

ఆమూలాగ్రంగా నిర్వహించినాడు. ఇదియెంత కష్టసాధ్యమో కృతిపతిచేత చెప్పించాడు. 


“రెండర్థంబుల పద్యమొక్కటియు నిర్మ్ణింపంగ శక్యంబుగా 
కుండున్‌ దద్దతి కావ్యమెల్లనగునే నోహో యనం జేయదే 


పాందిత్యంబున నందునుందెనుగుకబ్బంబద్భుతం బండ్రు చ 
క్షుందెవ్వాడిల రామభారత కథల్‌ జోడింప భాషాకృతిన్‌” 


దానినెట్లా సాధించాడో ఆయనే వివరించాడు. సభంగనశ్లేష, అభంగశ్లేష, 
సంస్కృతాంధ్రభాషాశ్లేష మొదలైన పెక్కురీతులు కల్పించుకొని నైపుణ్యంతో రెండర్థాలు 
జోడిస్తూ రామాయణ భారత కథలు ఏకకావ్యంగా కూర్చాడు. ఉదాహరణకు - విని 
యతనిందనపై నిడుకొని - అనేదాన్ని 1. విని, అతనిన్‌, తనపై నిడుకొని అనియు 2. 
వినియత, నిందన, తనపై నిడుకొని అనియు వేర్వేరుగా పదచ్చేదం చేసుకొని 
రామభారతకథల పరంగా అన్వయించుకోవాలి. పింగళి సూరనకు సమకాలికుడైన 
రామరాజభూషణుడు, తన హరిశ్చంద్రనలోపాఖ్యానంలో ఇటువంటి ప్రయోగాన్న 
గొప్ప పాండిత్యంతో నిర్వహించాడు. రానురాను ఈ ప్రక్రియ నాలుగర్థాల కావ్యాల 
దాకా వ్యాపించింది. మొదటి ద్వర్థి కావ్యాల్లో స్పష్టాస్పష్టంగా ఉండే రస ప్రమేయం 
బొత్తిగా అద్భృశ్యమయింది. తిక్కన సోమయాజి తరువాత స్వతంత్ర భావనా సంపదగల 
మహాకవి పింగళ సూరనార్యుడే అని విజ్ఞులు భావిస్తారు. 


ఇక రెండవ భాషాప్రయోగం అచ్చతెలుగు కావ్యం వ్రాయడం. ఇక్కడ 
అచ్చతెనుగు అనగా తత్సమశబ్దరహితమైన భాష అన్నమాట. దానిలో తద్భవాలు, 
దేశ్యాలు, అన్యదేశ్యాలు కూడా చేరుతాయి. తత్సమ శబ్దరహితంగా కూడా కావ్యం 
అంతా వ్రాయవచ్చునని నిరూపించిన బుద్ధిశాలి పొన్నికంటి తెలుగనార్యుడు. ఇతడు 
గోల్కొండ రాజ్యంలో వర్ధిల్లినవాడు. ఇబ్రహీమ్‌ కుతుబుషా అనుచరుడైన అమీనుఖాను 
అను సర్దారుకు తన అచ్చతెలుగు కావ్యమైన 'యయాతిచరిత్రి ను అంకితం చేశాడు. 
శుద్ద్ధాంధ్ర కావ్యాన్ని గూర్చి కృతిపతి ఈ విధంగా అన్నాడు. 


“అచ్చతెనుంగు బద్దె మొకటైనను గబ్బములోన నుండినన్‌ 

హెచ్చని యాడుచుందురది యొన్నుచు నేర్పున బొత్తమెల్ల ని 

ట్లచ్చ తెనుంగునన్నాడువ నందుల చంద మెజుంగువారెదన్‌ 

మెచ్చరొ యబ్బురంబనరొ మేలనరో కొనియాడరో నినున్‌” 
66 


ఇది కూడా చమత్కారమైన ప్రయోగమే. సంస్కృతభాషా సహాయంలేకుండా 
తెలుగు కొంతైనా తలయొత్తి తిరుగగలదని నిరూపించినమాట నిజమె. తరువాతి 
కాలంలో కూచిమంచి తిమ్మకవిసార్వభౌమునివంటి వారు దీనికి బలం చేకూర్చారు. 
ఇది వేరింటి కాపురం పెట్టగలమని నిరూపిస్తుందేకాని స్టిరమైన సంతోషం 
ఇవ్వజాలదనడం ఈ జాతి కావ్యాలు వేళ్లమీద లెక్కింపదగినవిగా ఉండడమే నిదానము. 
పరిమితమైన కావ్యప్రయోజనాలకు ఇది సరిపడినా విస్పతము, అనంతముఖము 
అయిన భాషా ప్రయోజనాలను అచ్చ తెలుగు చాలదని పూర్వులే గుర్తించారు. 
అచ్చతెలుగు భాషలో ఒక చిన్న కథగాని లేఖగాని వ్రాసినా మనమిప్పుడు 
అర్థంచేసుకోలేము. 'ప్రాదెనగు కమ్మ' అని గిడుగు రామమూర్తి పంతులుగారు వ్రాసిన 
రచనయే దీనికి సాక్ష్యము. 

తంజావూరు యుగము 

విజయనగర పతనానంతరము దక్షిణ భారతదేశంలో అనగా తమిళదేశంలో 
నాయకరాజుల ఆస్టానాల్లో తెలుగు సాహిత్యం 17వ శతాబ్దంలో చక్కని ప్రకాశం 
చెందింది. అందులో తంజావూరు రాజ్యం విశిష్టస్థానం అలంకరిస్తూండడంచేత దీన్ని 
తంజావూరు యుగము అన్నాము. మధుర, మైసూరు, పుదుచ్చేరి మొదలైన సంస్థానాలు 
కూడా ప్రశంసనీయమైన సేవచేశాయి. ఈ యుగంలో చిరకాలం నుంచి వస్తూన్న 
ప్రబంధ ప్రక్రియయేకాక ఎన్నో ఇతర ప్రక్రియలు ఆచరణలోకి వచ్చాయి. ముఖ్యంగా 
వచనము. ఇదివరలో చంపూకావ్యాల్లో అక్కడక్కడ చిలకరించినట్లు మాత్రమే కన్పదే 
గద్య ప్రక్రియ. ఈ యుగంలో ప్రత్యేక రూపందాల్చి సంపూర్ణ వచనైక [గ్రంథాలుగా 
అవతరించింది. రామాయణ భారత కథలూ, తీర్థమాహాత్య్యాలు వంటి గద్య రచనలు 
బయలుదేరాయి. యక్షగానము అనే పేరుతో నాటక ప్రక్రియ కూడా విరివిగా 
వ్యాపించింది. ఇది దేశీయ నాటకపద్ధతి, సంగీత బహుళమై కొన్ని నాటక లక్షణాలు 
గలిగిఉంటుంది. సంస్కృత నాటకం అంత శాస్ర్తీయ పద్ధతిమీద ఉండదు కాని 
దేశీయమగుటచేత ప్రజల్ని ప్రభువుల్ని కాడా చాలా ఆకర్షించింది. శతక రచన 
ప్రాచీనం నుంచీ ఉంటూన్నా అప్పుడు విరళ విరళంగా ఉండేది. ఈ యుగంనుంచీ 
67 


అది బాగా వ్యాప్తిచెంది ఎన్నో శతకాలు వెలువడ్డాయి. ఇవి కాక పాటలు, కృతులువంటి 
గేయ సాహిత్యం విస్తారంగా ఉద్భవించింది. తెలుగు రాజుల ఆస్టానాల్లో తెలుగు 
రాజభాషగా చెల్లుతూందేదని మనం ఊహించవచ్చును. రాయవాచకం వంటి రచనలు 
దీనికి ఉదాహరణంగా చెప్పవచ్చు. ఇన్ని బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడవలసిన 
తెలుగుభాష పూర్వం పురాణాల్లో ప్రబంధాలలో మాత్రం వ్రాసినదినాల్లో 
ఉన్నంత శుద్ధంగాను ఉన్నతంగాను, సుశిల్పితంగాను ఉంటుందనడం సాధ్యంకాదు. 
ఆయా నూతన ప్రయోజనాలకు తగినట్లు క్రొత్త క్రొత్త శబ్దాలు భాషలోవచ్చి చేరకతప్పదు. 
కేవలం పండితులకేకాక పామరులకూ, సాధారణ పరిజ్ఞానం కలవారికీ కూడా భాష 
అందుబాటులో ఉందాలి. అందుచేత వ్యావహారిక ప్రయోగాలు పూర్వ వ్యాకరణ 
విరుద్ధ ప్రయోగాలు రచనల్లో చోటుచేసుకొక తప్పలేదు. 

మరొక విశేషం కూడా జరిగింది. అన్యభాషా శబ్దాలు ఈ కాలంలో విస్తారంగా 
తెలుగును ప్రవేశించాయి. తెలుగులో కలిసిపోయి అవినాభావ సంబంధంతో నిలిచి 
పోయాయి. దీనికి పెక్కుకారణాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుగు సాహిత్యానికి దక్షిణ 
దేశం ప్రధాన రంగము అయింది గనుక అక్కడి ప్రజాభాషయైన తమిళము తెలుగులో 
కొంతకలిసింది. ముఖ్యంగా యక్షగానాల్లో ఇది కనబడుతుంది. యక్షగానాలు 
ప్రదర్శనానికి ఉద్దేశింపబడడంచేత దక్షిణది దెశంలో తెలుగువారికి పరిచితమైన 
అరవపదాలు తెలుగులో వాడితే (ప్రేక్షకులు సంతోషించేవారు. ఆ విధంగా తమిళ 
పదాలు తెలుగులోవచ్చి చేరాయి. మరిన్నీ ఈ కాలంలో శైవమతం కొంత తగ్గుముఖంలో 
ఉండి వైష్ణమతం రాజాస్ట్రానాల్లోను ప్రజల్లోను ఎక్కువ ఆదరం పొందడం జరిగింది. 
వైష్ణమతాచార్యులు తత్వవేత్తలు ప్రధానంగా అరవదేశాన్నుంచి వచ్చేవారు కనుక ఆ 
మత పరిభాషా పరంగా కూడా కొన్ని తమిళశబ్దాలు తెలుగులో చేరాయి. కన్నడ 
దేశంతోను వీరశైవంతోను గాఢ సంబంధం ఉండినకాలంలో కన్నడ పదాలు కొన్ని 
ఇట్లాగే తెలుగులో ప్రవేశించాయి. దేశంలో ముసల్మానులతో సంబంధం ఏర్పడి మూడు 
నాలుగువందల సంవత్సరాలు గడిచిపోయాయి. మొదట మొదట వారికీ మనవారికీ 
మూషికమార్దాల సంబంధమే ఉండినా కాలంగడిచినకొద్దీ వారూ మనమూ కలిసిపోక 


08 


తప్పలేదు. ఒకేగాలి పీలుస్తూ, ఒకేనీరు త్రాగుతూ ఒక మట్టిలోనే పండిన పంటలు 
తింటూ శాశ్వత శత్రుత్వం సాగించాలన్నా సాధ్యంకాదు. ప్రభత్వాలమధ్య ఇవ్పటికీ 
వైరాలు యుద్దాలు సాగుతూన్నా ప్రజానీకం క్రమంగా ఏకమవడం తప్పలేదు. 
హిందూరాజ్యాలు పడిపోయిన తర్వాత పాశ్యాత్య ప్రభుత్వం ఏర్పడేదాకా ముసల్నానులు 
విస్ఫతమైన దేశభాగంలో ప్రభుత్వం చేశారు, ముఖ్యంగా గోల్కొండ సుల్తానులు 
తెలుగుదేశంలో చాలా భాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొన్నారు. పాలకులు 
ముసల్మానులవడంచేత వారి భాషలైన పార్సీ ఉర్దూ భాషలు రాజభాషాస్థానంలో 
నిలిచాయి. తత్మారణంగా అసంఖ్యాక ఉర్జూ-పార్సీ పదాలు తెలగు భాషలోకి 
వచ్చిపడ్డాయి. వచ్చి స్థిరంగా నిలిచిపోయాయి. ఇవి యెక్కువగా వ్యవహార భాషలోనే 
వాడబడినా కొన్ని కొన్ని సాహిత్య భాషలో కూడా అప్రయత్నంగా మారాయి. 
చిట్టచివరికి తెలుగు సాహిత్యపు కంచెలను దిగ త్రొక్కుకుంటూ వచ్చిపడ్డాయి 
పాశ్యాత్య భాషా పదాలు. క్రీ.శ 16 వ శతాబ్దం ప్రారంభం నుంచీ ఒక్కరొక్కరుగా 
సముద్రాల మీదుగా వచ్చి పాశ్యాత్య దేశీయులు మనతో, మనదేశంతో వర్తకం 
ప్రారంభించారు. వీరిలో పోర్చుగీసువారు ముందు వచ్చారు. వీరిని మనవారు 
బుడతకీచులు అనేవారు. తరువాత డచ్చివారు వాణిజ్యం కోసం వచ్చారు. హాలండు 
దేశీయులవడం చేత వీరిని మనవారు ఒలాందులు అని పిలిచేవారు-వీరిద్దరి తరువాత 
వచ్చారు. ఫ్రెంచివారు, బ్రిటీషువారు. ఫ్రెంచివారిని పరాసులు అనేవారు. బహుశా 
వారి ముఖ్యపట్టణమైన పారిసునగరం పేర ఈ తద్భవ పదం ఏర్పడి ఉంటుంది. మనకు 
ఇప్పటికీ సుపరిచితులైన వారు ఆంగ్లేయులు, వీరిని ఇంగిరీజులని పిలిచేవారు. వర్తకం 
కోసం వచ్చిన వీరందరూ, మత ప్రచారకులుగానూ, రాజ్య సంన్థాపకులుగానూ 
వ్యవహరించిన విషయం చరిత్ర ప్రసిద్ధము, ఆంగ్లేయులు 1947 వరకూ ఈ 
దేశపరిపాలకులుగాను ఇప్పుడు మిత్రదేశీయులుగాను ఉన్నారు. ఈ సందర్భంలో మరొక్క 
భాషనుకూడా, తెలుగునకు కొన్నిపదాలు ఎరువు ఇచ్చిన దానిని స్మరించవచ్చును. అది 
మహారాష్ట్ర భాష మనకు ఉత్తరాన పొరుగువారైన మహారాష్ష్రులతో కాకతీయుల 
కాలాన్నుంచి కొంత సంబంధం ఉంది. భారతీయులకు సామంతులై మహారాష్ట్ర నాయకులు 


69 


కొందరు అద్దంకి ప్రాంతంలోను, తెలంగాణాలో నల్లగొండ ప్రాంతంలోను పరిపాలన 
చేసేవారు. ఇంతకన్న ముఖ్యమైన సంబంధం తంజావూరు రాజ్యాన్ని మహారాష్షులు 
ఏకోజీ మున్నగువారు పాలించినప్పుడు ఏర్పడింది. తంజావూరులో చెవ్వప్ప వంశీయులైన 
తెలుగువారు క్రీ.శ 1674 దాకా పరిపాలన చేశారు. రఘునాథనాయకుడు 
విజయరాఘవనాయకుడు ఈ వంశం వారే. తెలుగు నాయకవంశం అంతమొందిన 
తరువాత మహారాష్ష్రులు తంజావూరు రాజ్యాన్ని ఆక్రమించుకొని సుమారు ఒక శతాబ్దం 
ఏలుబడి సాగించారు. వీరి భాష మహారాష్ట్ర భాష అయినప్పటికీ తంజావూరు మరాఠా 
రాజులు ఆంధ్ర భాషా సంపదకు ముగ్దులై తాముకూడా తెలుగును ప్రేమించి తెలుగులో 
యక్షగానాలు మొదలైన రచనలు చేశారు. ఈ విధంగా కొన్ని మహారాష్ట్ర శబ్దాలు 
తెలుగులో ప్రవేశించడానికి మార్గం ఏర్పడింది. నిజాము నవాబుల కాలంలో 
తెలంగాణమునందు మహారాష్ట్రల ప్రాబల్యం అధికంగానే ఉందేది. మహారాష్ట్రులు ఉ 
న్నతోద్యోగాల్లో నియుక్తులయేవారు. వారికి పూనాపీష్వాల దర్బారు నుండి రాజకీయ 
బలం చేకూరేది. ఈ విధంగా కూడా మహారాష్ట్ర ఆచారాలు, సంప్రదాయాలు, 
భాషాపదాలు తెలుగును కొంత ప్రభావితం చేశాయి. 

ఇదంతా ఒకనాటిలో జరిగిన పరిణామం కాదు. మూడు శతాబ్దుల కాలంలో 
అనగా 16, 17, 18 శతాబ్దుల్లో పెక్కు అన్యభాషా ఉపనదులు వచ్చి ఆంధ్రభాషా 
మహానదిలో సంగమించి దానిలో అంతర్లీనమై పోయాయి. వీటిల్లో మేలైన శబ్దాలు 
కొన్ని సాహిత్యంలోకి కూడా ప్రవేశించాయి. సాధారణంగా ఇవి విదేశాలనుంచి దిగుమతి 
అయిన భోగ్యవస్తువుల పేర్ల రూపంలోను, పడవలు, యుద్దసాధనాలు, సైనికోద్యోగుల 
హోదాలు మొదలగునవిగా కనబడతాయి. శాసనాల్లో తురుష్కభాషా పదాలు విస్తారంగా 
వస్తాయి. తెలుగులో ప్రవేశించిన అన్యదేశ్యాల్లో తురుష్మపదాలే హెచ్చుగా ఉంటాయి. 
ఇవి దేశీయులకు బాగా అలవాటు పడిపోవడంచేత ఈ శబ్దాలు కొన్ని ధాతురూపాలుగా 
వాడుకలోనికి వచ్చాయి. పిలాయించు, రుకాయించు, బనాయించు, వుడాయించు 
ఇత్యాదిగా ధాతు వ్యవహారం కూడా తెలంగాణాలో బాగా వినబడుతుంది. తక్కిన 
అన్యదేశ్యాలకు ఇంత ఆత్మీయత తెలుగుతో ఏర్పడలేదు. అవి నామములైనా, ధాతువులైనా, 


7/0 


ఆగు, చేయు ఇచ్చు మొదలగు తెలుగు సహాయ ధాతువులు చేర్పుతో మాత్రమే తెలుగులో 
చెల్లుతాయి. ప్రోపోజుచేయు, ప్యాస్‌అగు, ప్రాొమోషను ఇచ్చు ఈ విధంగానే వాడబడతాయి. 
తురుష్మేతర పదాలకు కూడా ఇంచుగాగమం చేసి తెలుగులో ప్రయోగించడానికి కొందరు 
ప్రయత్నం చేశారుకాని ఆ ఉద్యమం జయప్రదం కాలేదు. ప్రోపోజించు మొదలైన 
వ్యవహారం తెలుగులో కుదరలేదు. తెలుగులో ప్రవేశించిన అన్యదేశ్యాలను గురించి 
పరిశోధకులు కృషిచేస్తున్నారు. శుకసప్తతి, హంసవింశతివంటి కథాకావ్యల్లో వాణిజ్య 
సంబంధమైన అన్యదేశ్యాలు కనబడతాయి. దిట్టకవి నారాయణకవి రచించిన రంగరాయ 
చరిత్రలో (బొబ్బిలియుద్ద వృత్తాంతము) ,ఫెంచి సైనికపదాలు వాడడం జరిగింది. 
డాక్టరు కొత్తపల్లి వీరభద్రరావగారి సిద్దాంతవ్యాసగ్రంథంలో (16 [8000060802 
01 01024) పోర్చుగీసు డచ్చిభాషాపదాలు సేకరింపబడ్డాయి. ఆంగ్రపదప్రయోగం 
మనకు ఇప్పటికీ పరిచితమే. ఇది మన నిత్యజీవితాన్ని, సాహిత్యాన్ని విజ్ఞానాన్ని 
అన్ని రంగాలను గాఢంగా స్పుశించింది. 

16-18 శతాబ్దాలు - సాహిత్య భాష కొంచెం వెనకకు మరలి ఈ మూడు 
శతాబ్బాలల్లో సాపాత్యభాష పొందిన వరిణామాన్ని వరికిద్దాము. 
విజయనగరయుగంలో కృష్ణదేవరాయలు, అల్లసానిపెద్దన అలంకరించిన 
సాహిత్యసింహాసనాన్ని తంజావూరు యుగంలో రఘునాథ భూపాలుడు, చేమకూర 
వెంకటకవి అలంకరిస్తున్నారు. రఘునాథరాయలు చేసిన వివిధ రచనల్లో ప్రసిద్ధమైనది 
వాల్మీకి చరిత్రము, చేమకూర వెంకటకవి విజయ విలాసము, సారంగధర చరిత్ర 
సాహిత్యపరులందరి మన్ననలనూ పొందాయి. ఇదివరలో మేము చెప్పినట్లు 
ఆంధ్రసాహిత్య వాహిని తంజూవూరుయుగం నాటికి ప్రబంధ పర్వత శిఖరాలనుంది 
సమతలంమీదికి దిగి జనులకు ఉపాసనాయోగ్యమయింది. ఉన్నత సంస్కృత శైలి 
సడలింది. తెలుగుమార్దవాన్ని భావ ప్రకటన సామార్జాన్ని చమత్కార శీలతను కవులు 
అనుభవంలోకి తేవడానికి పూనుకున్నారు. జానుతెనుగు అని శివకవులు పూర్వం 
భావించిన దానినే ఈనాడు కవులు ఆ పేరు పెట్టకుండా చిలుకుతున్నారు. కవిత్వము 
వినగానే రసానందం కలిగించాలనీ, పరిమళాలు గుబాళించాలనీ రఘునాథనాయకుడు 


[|] 


వాల్మీకి చరిత్రలో అన్నాడు. 

చెప్పవలె గప్పురములు 

కుప్పలుగా బోసినట్లు కుంకుమపైపె 

గుప్పినక్రియ, విరిపొట్లము 

విప్పినగతి ఘుమ్మనంగవిత్వము సభలన్‌ 
ఈ ప్రతిజ్ఞను ఆయన తన కావ్యంలో సముచితంగా నిర్వహించాడు. అర్ధంకోసం 
పెనుగులాడనక్మరలేకుండా నిఘంటు ద్యుతలు పరపించనక్కరలేకుండా కవిత్వం లలితమై, 
సరళమై, ప్రసన్నమై, జాలువారడం మళ్లీ మొదలు పెట్టింది. ఈ విద్యలో చేమకూర 
వెంకటకవి రఘునాథ నాయకుణ్ని మించిపోయాడు. ఈయన కవిత్వంలో తెలుగు 
పదాలు చమత్మారంగా విరిగి మనోహరార్థాలు ప్రసవిస్తాయి. ఇది ఒక విధంగా 
శ్లేషకవిత్వమే. అయినా ద్వర్ధి కావ్యాల్లో మల్లె భయజనకంకాదు. ఈతనికి యమకాది 
శబ్దాలంకారాలు. అప్రయత్నంగావచ్చి కూర్చుంటాయి. అవి మురిపెమైన తెలుగుపదాల్లో 
కూర్పుపొందుతాయి. “అమ్మక చెల్ల నా హృదయమమ్మకచెల్లదు వీనికి య్యెడ” 
“మనసు భద్రమయ్యె మన సుభద్ర కిపుడు వంటివి కోకొల్లలు, “అయ్యారే చెలువెక్కడ 
। నయ్యారే గెలవజాలు నంగజునారి” విజ -1-108. 'యమునానది గూడినతో । 
యమునా నది తనరె దత్మచామేకమై” విజ-1-121. ప్రబంధయుగమునందువలెనే 
ఈ యుగమునందును శృంగార కావ్యములకే అ[గ్రతాంబూలము, మొదటిప్రబంధ 
కాలంలో ఆముక్తమాల్యదకువలె ఈ యుగంలో రఘునాథుని వాల్ళీకి చరిత్రకు 
విశిష్టతకలదు. 

మధురనాయక రాజ్యంలో కూడా తంజావూరునందలి సాహిత్య ప్రక్రియలే 
వర్ధిల్లాయి. మధుర రాజ్యపు కవుల్లో శృంగారరస సమాశ్రయణము ఒక చూపు వాసి 
విశ్చంఖలమనే చెప్పాలి. ఇక్కడి విద్వత్శవుల్లో సత్యభామా సాంత్వనము వ్రాసిన లింగనమవఖి 
కామేశ్వర కవి ప్రముఖుడు, నిషిద్ధ శృంగారాన్ని ఇచ్చటి కవులు ఆసక్తితో చేపట్టేవారు. 
అహల్యాసంక్రందనము, శశాంకవిజయమువంటి కావ్యాలు నీతిలో కొంతలొచ్చైనా 
తెలుగు భాషా మార్దవాన్ని పుక్కిట బట్టదంలో మిన్నయైనవి వీరందరినీ మించి సుతిమెత్తని 


ల 


తెలుగునుడికారం పలికించగలిగిన ప్రవీణురాలు ముద్దుపళని. ఈమె తంజావూరు 
ఆన్ధానమునకు చెందినది. ఈవిడ రాధికా సాంత్వనము భాషా సౌకుమార్య విషయంలో 
ప్రశంసలందుకుంది. రాయలసీమ ప్రాంతంలో సవరము చిననారాయణ నాయకుడు, 
దామెర్ల వెంగళభూపాలుడు, తెలంగాణంలో సురభి మాధవరాయలు, రాజామల్లారెడ్డి, 
ఆంధ్రప్రాంతంలో కూచిమంచి తిమ్మకవి సార్వభౌముడు, కంకంటి పాపరాజు మున్నగు 
ఉత్తమ కవులెందరో వెలిశారు. వీరంతా సమ సంస్కృతాంధ్రములతో కవిత్వం నడిపినవారు. 
సురభిమాధవరాయులు మాత్రము భిన్నుడై చంద్రికా పరిణయంలో తొల్లింటి వసుచరిత్ర 
ప్రాధశైలికి మొగ్గినాడు. ఈ కాలంలో అనేక శతక కర్తలు ప్రసిద్ధికి వచ్చారు. శ్రీ 
కాళహస్తీశ్వర శతకము, దాశరథి శతకము, సింహాద్రి నాతసింపా, ఆంధ్ర నాయక 
శతకములు జనులకు సుపరిచితాలు. వేమనయోగి శతకమునకు ప్రత్యేక స్థానం ఉ 
౦ది. తత్వకథనాల్లో పోతులూరి వీర బ్రహ్మంగారి కాలజ్ఞాన వచనాలు మిక్కిలి జనాదరణ 
పొందినవి. 

ఒక్క వీరబ్రహ్మంగారి రచనలు తప్ప తక్కిన కృతులన్నీ-ప్రబంధాలైనా, 
శతకాలైనా, వచన రచనలైనా- చాలావరకు పూర్వ వ్యాకరణ మర్యాదల్నే పాటించాయి. 
కొంత మినహాయింపు, ఒకింత స్వాతంత్ర్యము వహించక పోలేదు. ఈకాలంలో 
రేఫజకారములు సాంకర్యం పొందుతూ వచ్చాయి. కారణమేమిటంటే ఉచ్చారణలో 
వాటి ప్రత్యేక స్వభావం అదృశ్యమయింది. రేఫద్వయ సాంకర్యం నివారించడానికి 
పందితులు యత్నించేవారు ఈరెండు రకారాలు ఉన్న శబ్దాల పట్టికలు తయారు 
చెయ్యడం మొదలు పెట్టారు. తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, కాకునూరి అప్పకవి, 
కూచిమంచి తిమ్మకవి మొదలైనవారు ఈ మార్గంలో శ్రమించారు. కాని భాషలో 
వినబడని ధ్వనిని నిలపడం వీరికి సాధ్యంకాలేదు. ప్రాచీన కాలంలో తెలుగు భాషలో 
ఉండి 'అ” ధ్వనిని ఎవరైనా నిలువగలిగినారా, అట్టిదే ఈ రకార ద్వయ భిన్నస్థితికూడా, 
పూర్వ వ్యాకరణానికి అంతగా సమ్మతంకాని రూపాలు ఈ కాలపు కవులు వాడుతూ 
వచ్చారు. వీటిని దిజ్మాత్రంగా చేమకూర వెంకటకవి నుండి ఉదాహరింప వచ్చును. 
క్యార్ధక ఇకారసంధి, “అటు జూప్‌ిటు, ఇటు జూపటు” వంటివి అనుప్రయుక్తమైన 


ల 


కొను ధాతువునకు 'కి ఆదేశముగా చేయుట-ఊదుక (ఊదుకొని అనుటకు) కంకంటి 
పాపరాజుకూడా ఇటువంటి ప్రయోగం చేశాడు. సుమతీ శతకంలో 'వడిగల ఎద్దుల 
గట్టుక, మడి దున్నక బ్రతుకవచ్చు?, షస్టీకువర్ణము ముందు నగాగమము చేయకుండుట 
- వాదునకు అనుటకు బదులు వాదుకు, అత్వ సంధి చేయడం - లేనెలయంత 
అనుటక లేనెలంత. శబ్దగత ఇకారానికి సంధి చెయ్యడం - బంతిది (బంతి+ఇది) 
ఇట్టి ప్రయోగాలు ప్రామాణికులుగా భావింపబదే శ్రీనాథుడు, అల్లసానిపెద్దన, 
నందితిమ్మన, పింగళి సూరన, రామరాజభూషణుడు వంటి వారుకూడా చేశారని 
తాపీ ధర్మారావుగారు వ్రాశారు. ఈ విశేష ప్రయోగాలు ఈనాటివికావు. ప్రాచీన 
కాలంనుంచీ వస్తున్నాయి. శివకవులైన పాల్కురికి సోమనాథుడు మున్నగువారికివి 
సమ్మతములే. తెలుగుభాషా ప్రయోగంలో రెండుపాయలున్నాయని చెప్పాలి. అందొకటి 
నన్నయాదుల మార్గము, సంస్మారయుతమైన భాషనే కావ్యంలో ప్రయోగించాలనే 
వారు ఒక వర్ణము-వ్యవహార భాషకు సన్నిహితమైన ప్రయోగాలుకూడా అప్పటప్పట 
చెయ్యవచ్చుననేది ఒక పాయ. రెందుకూడా ఆరోహావరోహణములతో కాలప్రవాహం 
వెంట తెలుగు సాహిత్య భాషలో వస్తూనే ఉన్నాయి. 
ఆధునిక యుగం గడపమీద 

19వ శతాబ్ది ప్రారంభంనుండీ ఆధునిక యుగంగా పరిగణించవచ్చును. 
ఈ సమయానికి బ్రిటిషువారి పరిపాలన భారతదేశపు మొత్తంమీద, ఆంధ్రదేశంలోనూ 
కూడా స్థిరమైన పునాదులపై నిలిచింది. విదేశ ప్రభుత్వంతోపాటు క్రైస్తవ మిషనరీలు 
కూడా తమ కార్యకలాపాలను విసృతం చెయ్యడం మొదలు పెట్టారు. క్రైస్తవ మతవ్వ్యాప్తి 
కోసమూ, దేశీయులను ఆ మతానికి పరివర్తనం చెయ్యడం కోసము, బైబిలు అనువాదం 
చెయ్యడానికి వారికి దేశభాషయైన తెలుగును ఆశ్రయించవలసి వచ్చింది. తెలుగు 
నేర్చుకోడానికి మిషనరీలు పూనుకొన్నారు. ప్రభుత్వపు యంత్రాంగంలో కూడా 
ఆంగ్లోద్యోగులకు తెలుగు నేర్వవలసి వచ్చింది. కోర్టుల్లో వ్యవహారం నడిపించదానికీ, 
దస్తావేజులు అర్జీలు మొదలైనవి చదవగలగదడానికి వారికి తెలుగుతో పని పడింది. 
పాశ్చాత్యులు సులభంగా తెలుగు నేర్చుకోడానికి తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు 
774 


నిఘంటువులు సమకూర్చడమూ, తెలుగునకు ఇంగ్లీషులో వ్యాకరణాలు వ్రాయడమూ 
ముఖ్యావసరమైంది. కాంబెలు, విలియం బ్రౌను మొదలైనవారు నిఘంటు నిర్మాణం 
చేశారు. వీరందరిని మించి తెలుగు విషయంలో కృషిచేసినవాడు ఛార్లెస్‌ ఫిలిప్‌ 
బ్రౌనుదొర. ఈయన ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు నిఘంటువులూ, వ్యాకరణము, 
వాచకములు మొదలైన పెక్కురచనలు చేశాడు. తెలుగువారికి ఈ నిఘంటువుల్లోను 
వ్యాకరణాల్లోను క్రొత్త పద్ధతి కనబడింది. మన పూర్వ నిఘంటువులు సంస్కృతంలోవైనా 
తెలుగులోవైనా శ్లోక పద్యరూపంలో ఉండేవి. ఇప్పుడు “అకారాది వర్ణ క్రమంలో 
శబ్దాలు కూర్చడమూ, వాటికి అర్జాలు వచనంలో సర్వజన సులభమైన భాషలో 
(వ్రాయడం పాశ్చాత్యులు చేస్తూ వచ్చారు. వ్యాకరణయుక్తమైన భాషకే కాక 
వ్యవహారంలోనూ బజారుల్లోను మాట్లాడబడే భాషకు కూడా వ్యాకరణాల్లో స్థానం 
దొరికింది. ఇది మన వారికి క్రొత్త. ఇప్పటి నుంచీ పద్య ప్రయోజనం తక్కువయి 
వచనము ప్రయోజనము అధికమయింది. దీనికి కారణము ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన 
విద్యా పద్ధతి. పాలకుల రాజకీయవసరాలను బట్టి దేశీయులు ఇంగ్లీషు అభ్యసించవలసి 
వచ్చింది. విద్యా ప్రణాళికలో ఆంగ్రమునకు ప్రథమ స్థానం ఇవ్వడమయింది. 
పూర్వంమల్లే అగ్రవర్దాల వారు, కొద్దిమంది సంపన్నులు మాత్రమే విద్యార్దనకర్దులు 
అనే భావం పోయింది. సార్వజనిక విద్యావిధానం అమలులోకి వచ్చింది. 
పఠనీయాంశములుకూడా మారినాయి. మహాకవుల గ్రంథాలు చదివి అర్థం చెప్పడంతో 
విద్యావిధానం పూర్తి అవదని గుర్తించారు. వ్రాయడం, చదవడం, లెక్కలు, చరిత్ర, 
భూగోళము వంటి విషయాలు పాఠ్యాంశములు అయాయి. పూర్వం లెక్కలు కూడా 
పద్యాల్లోనే ఉండేవి. పావులూరి మల్లన గణితం ఉదాహరణగా తీసుకోవచ్చును. 
పిల్లలు చదివే వాచకాలు వ్రాయించవలసి వచ్చింది. అచ్చు యంత్రం వచ్చినప్పటినుంచీ 
పుస్తూలు ప్రచారంలోకి వచ్చాయి. జనులు అధిక సంఖ్యలో పుస్తకాలు చదవగోరుతున్నారు. 
వీరంతా భాషా పండితులు కారు. జనసామాన్యం వినోదం కోసం చదువగోరిన కథల 
పుస్తకాలు యాత్రాకథనములు వ్రాయించవలసిన అవసరం ఏర్పడింది. 

ఇటువంటి విసృత ప్రయోజనాలదృష్టా పద్యాత్మక కావ్యాలు వెనకబడ్డాయి. 


గల 


వచన గ్రంథాల ప్రాముఖ్యం హెచ్చింది. యావన్మందికీ అందుబాటులో ఉండవలసిన 
వివిధ రకముల పుస్తకాలు ఏ భాషలో వ్రాయాలి అనే సమస్య రచయితల్ని ఎదుర్కొంది. 
ఆంగ్రేయులు సహజంగానే తెలుగు వ్యవహారభాషలో వ్రాయాలని భావించారు. తెలుగు 
పండితులుకూడా సర్వజనోపయోగియైన పుస్తకాలు శిష్టవ్యవహార భాషలో వ్రాయడం 
మొదలుపెట్టారు. రావిపాటి గురుమూర్తిశాస్త్రి పండితులు కథల పుస్తకాలు 
వ్యవహారభాషలో వ్రాయడం సదాచారంగానే పరిగణించారు. ఏనుగుల వీరా 
స్వా మయ్యగారి కాశీయాత్రా చరిత్రవంటివి వ్యవహారభాషలో వెలువడినాయి. దీనికి 
పూర్వప్రాతిపదిక లేకపోలేరు. పూర్వనుంచీ వ్యాఖ్యాన గ్రంథాలు, వివరణలూ శిష్టులు 
వాదే వ్యవహారికంలో వ్రాసే సంప్రదాయం ఉండేది. శాసనాల్లోనూ, దస్తావేజులు 
మొదలైన వాటిల్లోనూ వ్యవహారభాష మాత్రమే నడిచేది. ఎటొచ్చీ పద్యకావ్యాలు 
మాత్రం సలక్షణభాషలోనే వ్రాసేవారు. పద్య కావ్యాంతర్గతమైన గద్యభాగంకూడా 
సలక్షణ భాషలోనే ఉందేది. 

ఇంతలో 1850 ప్రాంతంలో భాషావేత్తయూ మహావిద్వాంసుడూ అయిన 
పరవస్తు చిన్నయసూరి విశ్వవిద్యాలయ రంగంలో అడుగుపెట్టాడు. ప్రామాణికమైన 
వ్యాకరణ రచనకోసం ఈయన ఎన్నియో పథకాలు వేసుకొని చివరకు వాటన్నిటి 
సారభూతమైన బాలవ్యాకరణం రూపొందించాడు. బాలవ్యాకరణం పుట్టిన వేళావిశేషం 
ఎటువంటిదోకాని అది అచిరకాలంలోనే పండితులకు తలలో నాలుకవంటిది 
అయిపోయింది. పూర్వ వ్యాకరణరీతులను స్తుతించేవారికీ నిందించేవారికీ కూడ 
బాలవ్యాకరణమే ఆలంబనం అయింది. ఛందస్సు విషయంలో అప్పకవీయంలాగ, 
తెలుగు ఛందస్సును సమర్దించాలన్నా విమర్శించాలన్నా అప్పకవి పేరు ఎత్తక ఎవరికీ 
జరుగదు. చిన్న్మయసూరిగారు చేసిన మజియొక ప్రముఖ ప్రయత్నం ఏమిటంటే 
తాను నిర్మించిన వ్యాకరణం ప్రకారం వచన[గ్రంథం వ్రాయడము, సలక్షణమై ప్రసన్న 
శైలిగల ఉత్తమ కవిత్వానికి నన్నయ భట్టారకుని ఎట్లా చెప్పుకుంటున్నామో సలక్షణమైన 
ప్రసన్నరీతిగల ఉత్తమ వచన రచనకు చిన్నయ సూరిని మొదట చెప్పాలి. ఆయన 
వ్రాసిన మిత్రలాభ మిత్రభేదములను గురుజాడ అప్పారావుగారు కూడా మెచ్చుకున్నారు. 


76 


కాని ఆధునికులచేత నిశిత విమర్శలకు గురియైనవాడు చిన్నయసూరి వంటివాడు 
మరొకడులేడు. ఈ వైరుధ్యం ఎట్లా వచ్చింది. 

చిన్నయసూరి చెప్పాడో లేదో కాని అన్నిరకాల వచన రచనకూ పండితులు 
ఇప్పటినుంచీ బాలవ్యాకరణాన్ని అనుశాసన [గ్రంథంగా తీసుకొని పిల్లలకు వాచకాలు 
వ్రాసినా, విశ్వవిద్యాలయ విద్యార్థులకు పాఠ్యగ్రంథాలు వ్రాసినా, జనసామాన్యం 
ఆదరించే వినోద (గ్రంథాలు, యాత్రా కథనాలు, శాస్త్రగ్రంథాలు, వ్యాఖ్యానాలు ఏవి 
వ్రాసినా పూర్వ కావ్యాల్లో కనబడే శైలివంటి శైలిని పాటిస్తూ వచ్చారు. ముఖ్యంగా 
విశ్వవిద్యాలయాల్లోంచి, విద్యానంనల్లోంచి నజీవమైన వ్యవవోరభాష 
అదృశ్యమయింది. దాని స్థానంలో పద్యకావ్యశైలి చోటుచేసుకుంది. పండితులు 
ఒకరినిమించి మరియొకరు అనుప్రాసాది శబ్దాలంకారమయము, శ్లేషనిబిడము, 
నిఘంటుమాత్రదృశ్యములైన పదబంధురమూ అయిన కృతకశైలిని వచన రంగంలోకి 
కూడా దింపి వచనప్రయోజనాన్ని వమ్ముచెయ్యజొచ్చారు. కందుకూరి వీరేశలింగం 
పంతులుగారివంటి అభివృద్దికాముకులు కూడా కొంతకాలం దీని ప్రభావం క్రిందికి 
వచ్చారు. వారి విగ్రహతంత్రము ఇందుకు ఉదాహరణము. వారు పిల్లలకు వ్రాసిన 
వాచకాలు కూడా బాలురకు అపరిచితమైన భాషలో నడిచాయి. కాని పంతులుగారు 
త్వరలోనే ఈవిధమైన కఠిన శైలికి స్వస్తిచెప్పి సులభము లాక్షణికము అయిన భాషలో 
వచన రచన చెయ్యడానికి నిశ్చయించుకున్నారు. దానిని ఆచరణలో పెట్టారు. ఇతర 
పండితులు ఈ మాత్రపు భాషా వివేకం కూడా చూపెట్టలేక కావ్యశైలికే అంకితమవుతూ 
వచ్చారు. దీనివలన జరిగిన మొదటి పెద్దనష్టం ఏమిటంటే తెలుగులో భావప్రకటన 
చెయ్యడానికి సాధారణ భాషాపరిజ్ఞానం కలవారంతా భయపడిపోయి మానుకున్నారు. 
ఇవ్చటి విద్యావనరాలనుబట్టి అనేక శాస్త్రాల్లో (గండాలు తెలుగులో 
వెలువడవలసియుండగా రచయితలు కావ్యభాషాస్థాయిని అందుకోలేమని వ్రాసే 
ప్రయత్నాన్న విరమించుకున్నారు. 

ఈ విపరీత పరిణామం మీద 19వ శతాబ్దం చివరి పాదంలోనే తిరుగుబాటు 
బయలుదేరింది. గురజాడ అప్పారావుగారు, గిడుగు రామమూర్తి పంతులుగారు 


2 


మొదలగు విజ్ఞులు బహుళ ప్రయోజనాలు సాధించవలసిన నేటి కాలపు వచనానికి 
కూడా ప్రాతపడిన కావ్యభాషకు వర్తించే నియమాలు వర్తింప చెయ్యడం తగదనీ, 
సర్వతోముఖాభివృద్ధి, పొందవలసిన భాషకు ఇది గొడ్డలిపెట్టు అనీ తీవ్రంగా 
నిరసించడం ఆరంభించారు. కావ్యాల మట్టుకు ఎట్లా ఉందినా లౌకిక ప్రయోజనాలకు 
దేశంలో పెద్దలువాడే వ్యావహారిక భాషను వాడే సంప్రదాయం చిరకాలం నుంచీ 
ఉన్నదని గిడుగు రామమూర్తిగారు తాళపత్ర గ్రంథాధారాల్తో స్థాపించడానికి విశేష 
పరిశ్రమ చేశారు. మిక్కిలి ప్రాచీన శాసనాల్లో 'ఇస్తిమి' వంటి 'స్త రూపాలుండదేవని 
శాసన వాజ్బయం శోధించి ప్రకటించారు అప్పారావుగారు. శిష్ట వ్యావహారిక భాషను 
వచన ప్రయోజనాలకు ఉపయోగించే ఉద్యమాన్ని విద్యావంతులైన ఆంగ్లేయ 
ఉద్యోగులు కొందరు సమర్దిస్తూ వచ్చారు. వీరందరూ కలిసి భాషా విషయిక 
కాన్ఫరెన్సులు, సమావేశాలు నడిపారు. వచనమేకాదు, కవిత్వానికి కూడా ప్రాతపడిన 
సాహిత్య భాష ఉపయోగించదనీ, అది నేడు రసానుభూతిని రగిలించలేదని వాదించారు 
గురుజాడవారు. సాహిత్య వేదిక మీద వ్యవహార భాషను అధిష్టితం చెయ్యడానికి 
వారు తమ కన్యాశుల్మ నాటకాన్ని ఉత్తరాది మాండలికంతో గూడిన వ్యవహార భాషలో 
వ్రాసి, ప్రకటించి, ప్రదర్శింపించి సాహిత్యకాసారంలో ఒక కల్లోలం లేపారు. 
క్రమక్రమంగా వీరు తమ కవితా రచనలకుకూడా వ్యావహారికాన్ని అవలంబించడం 
మొదలుపెట్టారు. ఛందోవిషయంలో కూడా అప్పారావుగారు నూతనత్వాన్ని 
ఆశ్రయించారు. పూర్వపు అక్షర గణ ఛందస్సులను వదలిపెట్టి మాత్రాగణ బద్ధములైన 
దేశీయ ఛందస్సును ప్రచారంలోకి తెచ్చారు. వాటిలో గేయ రీతులనే వీరు అభిమానించి 
పెక్కురచనలు చేశారు. ముత్యాల సరాలు అనే పేరుతో ఇవి తరువాత ప్రకటింపబడ్డాయి. 
దీర్హ కావ్యపద్ధతిని విసర్జించి కథా ప్రధానములు రస నిర్భరములు అయిన చిన్నచిన్న 
కావ్యాలను వ్యవహార భాషలోనే ఆవిష్కరించారు. 

ఈ ఉద్యమాన్ని విజ్ఞులైన మరి కొందరు పెద్దలు అభినివేశంతో వ్యతిరేకించారు. 
వారిలో కొందరు ప్రకరణోచితంగా వాడుక భాషను సాహిత్య గ్రంథాల్లో వాడడానికి 
విముఖులు కారు. కందుకూరి వీరేశలింగం పంతులుగారు తమ ప్రహసనాల్లో వాడుక 


"78 


భాష ప్రయోగించారు. వేదం వెంకట్రాయ శాస్త్రుల వారు ప్రతాపరుద్రీయ నాటకంలో 
పాత్రోచితంగా వ్యవహార భాష వాడారు. “గ్రామ్యం తతద్విధా సాధు” అను అథర్వనుని 
సూక్తిని వీరు పాటించారు. అయిననూ కావ్యం ఆద్యంతం వాడుక భాషలో 
వ్రాయడానికిగాని వచన గ్రంథాలైనా ఈ పద్ధతిలో నడిపించడానికి గాని వీరవరునూ 
సమ్మతింపలేదు. అనాది నుంచీ వస్తూన్న భాషా సంప్రదాయాల్ని విచ్చిన్నం చెయ్యడానికి 
పండిత వర్షము వారు, పూర్వ సంప్రదాయపు కవులూ సంసిద్ధంగా లేరు. ఈ కాలంలో 
అనగా 19వ శతాబ్ది చరమ పాదములోనూ 20వ శతాబ్దపు ప్రథమపాదంలోనూ 
దిగంతుల వంటి మహాకవులు బయలుదేరి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నంచేస్తూ 
వచ్చారు. వావిలికొలను సుబ్బారావుగారు, జనమంచి శేషాద్రిశర్మగారు, దాసు 
శ్రీరాములుగారు, తిరుపతి వెంకట కవులు వంటి మహానీయులెందరో పెక్కు ఉదాత్త 
(గ్రంథాలు వ్రాశారు. పురాణాలు అనువదించారు. వావిలికొలను సుబ్బారావుగారి వంటి 
వారు భాషా పారిశుద్యాన్ని ఏమాత్రమూ సడలించ డానికి విముఖులు, తిరుపతి 
వెంకట కవులు పద్యరచన వరకూ పూర్వరీతులనూ వ్యాకరణాన్ని మన్నిస్తూనే వాటిని 
జనసామాన్యానికి వీలైనంత దగ్గరగా తీసుకురావడానికి విముఖులుకారు. వచన రచనలో 
కడా ఒక దారీ తెన్నూలేని వాడుక భాషను ప్రవేశపెట్టనక్కరలేకుండానే సర్వజన 
సమ్మతమైన సులభలాక్షణిక భాష వ్రాయవచ్చని నిరూపించారు. కొమజాజు లక్ష్మణరావు 
పంతులుగారు, వీరు విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి స్థాపించి దానిలో పెక్కు చరిత్ర 
[గ్రంథములు పదార్థ విజ్ఞాన శాస్త్రము వంటి ఆధునిక భౌతిక శాస్త్ర ప్రమేయం గల 
(గ్రంథాలూ, విజ్ఞాన సర్వస్వం వంటి వైజ్ఞానిక రచనలూ విరివిగా ప్రకటించి కావ్య 
భాషను ఆధునిక ప్రయోజనాలకు అనుకూలంగా ఎట్లా మలచాలో ఆచరణలో 
చూపెట్టారు. 

ఈ విధంగా దేశంలో సాహిత్యభాష ఎట్లుండవలెను - సులభ గ్రాంథికమా? 
శిష్ట వ్యావహారికమా - అనే విషయంపై మన మేధావులంతా రెండు వర్గాలుగా 
ఏర్పడి దేవాసుర సంగ్రామంలాగ ఓహరిసాహరిగా పాతికముప్పది సంవత్సరాలు 
పెనుకవచేశారు. ప్రతిపక్షంవారిది అసురవర్గమని ఎవరికివారు భావించేవారు. ఈ 


(7/9 


సాహిత్య సమరాలు సభాముఖంలో వాగ్రూపంగాను పత్రికల్లో లేఖీనీ సహాయంతోను 
జరిగాయి. ఇటువంటి సముద్రమథనంవలన కాలాంతరంలో దేశానికీ భాషకూ 
మంచిమేలే జరిగింది. తమ తమ వాదాల్ని యుక్తియుక్తంగా సమర్దించుకోడానికి 
ఉభయ వర్గాలవారు భాషా తత్వాన్ని గురించి గంభీరంగా ఆలోచించి వ్రాయడం 
చేశారు. ఆంగ్రభాషవంటి విశ్వవ్యాప్తమైన భాషాసాదృశ్యంతో సిద్ధాంతాలు 
ఉత్తాపితంచేసి సముద్రపు కరళ్లలాగ వాటిని విభజించి గొప్ప చర్చలు సాగించారు. 
మాండలిక భాషా స్థితినీ, ప్రయోజనాల్ని సశాస్త్రీయంగా ఖండన మండనలు చేశారు. 
ఇంతకూ సాహిత్యభాష ఏయుగానికాయుగం మారిపోతుంది. మారిపోవాలంటారు 
వ్యవహార భాషా వాదులు. సాహిత్యభాష యుగ యుగా నికి మారిపోతే సాహిత్యంలో 
అవిచ్చిన్నధారా సాంగత్యం తెగిపోతుందనీ, అది పనికిరాదనీ అన్నారు గ్రాంథిక 
భాషావాదులు. ఇరువదవశతాబ్దం డెబ్బదియెదు సంవత్సరాలు గడిచినమీదట ఈ 
భీషణ సారస్వత సంగ్రామం సింహావలోకనం చేస్తే మనకు అనిపిస్తుంది-ఉభయ 
వర్గాలవారూ సత్యమే చెప్పారని, నాణానికి రెండువైపులు ఉన్నట్లు, బొమ్మా, బొరుసూ 
ఉన్నట్లు-సాహిత్యభాష మారనూమారాలి. పూర్వతంతువిచ్చేదం జరిగేటట్లు 
మారనూకూడదనిపిస్తుంది. తెలుగు సాహిత్య భాష సమూలంగా మారిపోతే నన్నయ 
తిక్కన పోతనల మహాగ్రంథాలను అనుభవించగల యోగ్యత పోగొట్టుకొంటాము. వారి 
భాషవంటి భాషనే పట్టుకొని కూర్చుంటామంటే ఆధునిక ఆంధ్రసమాజానికి 
దూరదూరమైపోయి ఉద్దిష్ట ప్రయోజనం బలిచేసినవారమూ అవుతాము. ఈ రెండు 
మార్గాల సమన్వయంమీదనే ఆంధ్రసాహిత్య భవిష్యత్తు నిలిచి ఉంటుందన్నమాట. 
కొంచెం వెనుకకు మరలి ఈ భాషా సంగ్రామంలోని కొన్ని ఘట్టాలను 
స్మరిద్దాము, తెలుగులో ఆధునిక విజ్ఞాన గ్రంథాలు వెడలకపోవడం అప్పటి ప్రభుత్వానికి 
కూడా ఆశ్చర్యం కలిగించింది. దేశంలో మేధావులు చాలామంది ఉన్నారు. పాశ్చాత్య 
శాస్త్రవిజ్ఞాన వీధుల్లో విహరించినవారు ఉన్నారు. కాని వారు సేకరించిన జ్ఞానము 
ప్రజానీకానికి అందడంలేదు, ఏమిటి కారణమని బ్రిటిషు పాలకులు విచికిత్సలో పద్దారు. 
లార్జుకర్ణను కాలంలో దీనికి హేతువులు అరయుటకోసం ఒక సంఘాన్ని నియమించారు. 


80 


వారి విచారణ ఫలితంగా తేలినదేమంటే దేశీయ శాస్త్రవేత్తలకు దేశభాషలో తమ విజ్ఞానాన్ని 
ప్రజలకు తెలియజెప్పడం కుదరడంలేదు. ప్రజలకు ఆంగ్ల్రమురాదు. శాస్త్రజ్ఞులకు తెలుగులో 
భావప్రకటన చెయ్యడం చేతకావడంలేదు. అందుచేత దేశీయులకు దేశ్య భాషలలో 
తగినంత పరిజ్ఞానం ఏర్పడాలి. ఇందుకోసమై విద్యార్థులచేత దేశభాషలో వ్యాసరచన 
చేయించాలి. వారు క్రమంగా తమ స్వభాషలో రచన చేయుటకు సమర్దులవుతారు. 

ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. విద్యార్దులచేత వ్యాసరచన ఏశైలిలో చేయించాలి అనే 
ప్రశ్న సముత్పన్నమయింది. సజీవమైన వ్యవహార భాషలో వ్రాయించాలని గుగజుడ 
అప్పారావు మున్నగు పురోగాములు ప్రకటించారు. వీరికి ఆంగ్షోద్యోగుల 
అండదండలున్నాయి. ప్రాచీన శైలిని సమర్ధించేవారికి జయంతి రామయ్యపంతులు, 
ఆంధ్రసాహిత్య పరిషత్తు అండగా నిలిచాయి. ప్రభుత్వంలో తమకున్న పలుకుబడి 
నుపయోగించి భాషాసంస్మారవాదులు స్కూలు ఫైనలు పరీక్షలో విద్యార్థులు ఆధునిక 
శైలిలో వ్రాయవచ్చునని అధికార పత్రం పుట్టించారు. గ్రాంధికవాదులు అలజడి పొంది 
దేశం అంతా సభలు చేయించి వ్యవహార భాషా శెలిచే తెలుగు భాషకు తీరని అపకారం 
జరుగుతుందని ప్రభుత్వానికి మహజర్లు పంపించారు. ఇదే సమస్య విశ్వవిద్యాలయ 
రంగంలో కూడా తలయొత్తింది. ఇంటర్మీడియటు విద్యార్థులు తెలుగు కాంపోజిషను 
ఏశైలిలో రచించాలనేది వివాద విషయమయింది. అప్పటి వుద్రాను 
విశ్వవిద్యాలయంవారు ఒక కాంపోజిషను కమిటీని ఏర్పరచి వారి సిఫార్సులను కోరారు. 

దానిలో గురజాడ అప్పారవు, గిడుగురామమూర్తి పంతులు, కొమర్రాజు లక్ష్మణరావు 
పంతులు, వేదం వెంకట్రాయశాస్రిగారు మొదలగు హేమాహేమీలు సభ్యులుగా 
నియమితులయారు. ఈ కమిటీ సమాలోచనలు రెండుసంవత్సరాలు సాగాయి. వ్యూహ 
ప్రతివ్యూహాలు నడిచాయి-తమతమ వాదాలను సమర్థిస్తూ ఆనాటి సారస్వతీయులైన 
పెద్దలంతా రచనలు వెలువరించారు. వావిలికొలను సుబ్బారావుగారి “ఆధునిక వచన 
రచనా విమర్శనము" “గ్రామ్యా గ్రామ్య వివాద పీఠిక; వేదం వెంట్రాయ శాస్త్రిగారి 

“'గ్రామ్యాదేశ నిరసనము', గిడుగు సీత్రాపతిగారి 'సాద్దు గిడుగురామమూర్తి పంతులుగారి 

గ0లుం12066400 010 గషంరలగ 101024 జయంతి రామయ్య పంతులవారి [౯- 


81 


1610601116220/ 1011864 ఈ విధంగా వాదప్రతివాద గ్రంథాలుపుంఖానుపుంఖంగా 
ఆవిర్భవించాయి. వీటన్నిటికీ శిఖరాయమనమైనది గురుజాడ అప్పారావుగారి /1616 
0110155614 అను రచనము ఏమైనప్పటికీ మద్రాసు విశ్వవిద్యాలయంవారు “ఆధునిక 
వచనారీతి' అనేదాన్ని ఆమోదింపజాలరని 1915 సంవత్సరంలో తుదిపరిష్మారం 
ప్రకటించారు. విశ్వవిద్యాలయాన్ని బట్టి విద్యాశాఖాధికారులు పాఠశాలల్లో ఆధునిక 
భాషారచనకు కల్పించిన అనుమతిని ఉపసంహరించుకున్నారు. గ్రాంథిక భాషావాదము 
విజయానందంతో చెయ్యివీచింది. వ్యావహారికభాష తాత్మాలికంగా విద్యారంగం నుంచి 
వెలివేయబడింది. ఇంతలో గురుజాడ అప్పారావుగారు దివంగతులయారు. 
రావుసాహేబు గిడుగురామమూర్తి పంతులుగారొక్కరే ఆచంచల విశ్వాసంతో స్థిర 
సంకల్పంతో శేషజీవితమంతా వ్యావహారిక భాషా ప్రచారానికి అంకితం చేశారు. 
రామమూర్తిగారు ఏకాకులుగా కనిపించినా వారి వాదము ఏకాకిగా 
ఉండలేదు. పూర్వ పండితులంతా దీనిని కాదన్నప్పటికీ యువలోకము వ్యవహార 
భాషను తమ సాహిత్య రచనలనే పూలపదవలలో ఎక్కించి కాలతరంగిణిలో వదలడం 
ఆరంభించారు గురజాడవారి 'ముత్యాలసరాలు” “దేశమును ప్రేమించుమన్నా 
“'లవణరాజుకలి 'పూర్ణమ్మకథి వంటివి రాయప్రోలు సుబ్బారావుగారి 'తమ్ముడా” అనే 
గేయము వారికి ఆదర్శం అయాయి. 1920 ప్రాంతంలో గాంధి మహాత్ముని జాతీయోద్యమ 
ప్రభావం చేత ఎన్నో మధుర కంఠాలు గళం విప్పుకున్నా, “'మాకొద్దీ తెల్ల దొరతనము” 
“'దండాలందోయిబాబు మేముండలేమండోయి' అనే గీతాలు, అల్లూరి సీతారామరాజు 
గారిని గూర్చిన వీరకరుణాత్మక గేయాలు; “కొల్లాయి కట్టితేనేమీ మా గాంధి కోమటై 
పుట్టితే నేమి” వంటి బసవరాజు అప్పారావుగారి గీతాలు -ఇట్లా అసంఖ్యాకంగా గేయ 
రచనలు వాడుక భాషలో వాతావరణాన్ని పులకరింపచేశాయి. చిన్న చిన్న గేయాలే 
కాక విసృత ప్రణాళిక గల వచన [గ్రంథాల్ని వ్యావహారిక భాషలో నడిపించవచ్చని ఉ 
న్నవ లక్ష్మీనారాయణ పంతులుగారు 'మాలపల్లి అనే తమ గొప్పనవలలో నిరూపించారు. 
పండిత వర్గంలో విశాల దృక్పథం కలవారు కూడా ఆధునిక భాష, సాహిత్య పల్యంకిలో 
ఊరేగడం సమర్థించారు. పంచాగ్నుల ఆదినారాయణ శాస్రిగారు ఇట్టివారు, ఉన్న 


రబ 


వర్గాలవారు వాదే వ్యవహారభాషనే కాక పామర జనులయాసతో కూడిన భాషను 
కూడ గేయాల్లో ఆదరించారు. నండూరి సుబ్బరావుగారు, వీరి యెంకి పాటలు 
రసహృదయాల్ని బాగా ఆకట్టుకున్నాయి- " యెనక జలమంలోన, ఎవరమోనంటి-సిగ్గొచ్చి 
నవ్వింది సిలక నా యెంకి”, ప్రాచీనమై చర్విత చర్వణమై, నీరసమై పోయిన ప్రబంధ 
కవిత్వం మీద తిరుగుబాటుగా లేచింది భావ కవిత్వము. స్వామి శివశంకరులు, దేవులపల్లి 
కృష్ణశాస్త్రి వంటివారు దీనికి వేగుచుక్కలయ్యారు. ఇక్కడ ఒక విచిత్రమైన సమన్వయం 
ఆప్రయత్నంగానే రూపుదాల్చింది. పూర్వపు ఛందస్సులో పద్వాలు వ్రాసినప్పుడు సరళ 
గ్రాంథిక శైలినీ, గేయాలు వ్రాసినప్పుడు గురజాడరీతిలో వ్యవహార భాషను వీరు 
సంతరించారు. విశ్వనాథ సత్యనారాయణగారు, వేంగీక్షేత్రం వ్రాసినప్పుడు ప్రౌఢ సమాస 
జటిలమైన గ్రాంథిక రీతిని, కిన్నెరపాని పాటలు వ్రాసినప్పుడు లలిత రమణీయమైప 
వ్యవహారపు పలుకుబదినీ చిందించారు. భావకవిత్వం మీద తిరుగుబాటుగా బయలుదేరిన 
అభ్యుదయ కవిత్వంలోనూ, ఈనాదు శ్రీదాశరథి, శ్రీనారాయణరెడ్డి నాయకత్వం వహించే 
సమన్వయ కవితా రీతిలోను కూడా ఇదే వ్యవస్థ నడుస్తూంది. పద్యకవిత్వానికి సరళమో, 
ప్రాధమో అయిన గ్రాంధిక భాషయూ, గేయ ప్రసంగంవచ్చినప్పుడు మృదుల వితమైన 
జీవద్భాషయూ వాడడం కవులలో ఒక అలేఖ్య సంప్రదాయం అయింది. భవిష్యత్తులో 
కూడా ఇది ఇట్లాగే ఉందవచ్చుననిపిస్తుంది. అభ్యుదయ కవితా పితామహుడైన శ్రీశ్రీ 
కూడ కవితా వ్యవసాయం యొక్క పూర్వరంగంలో పద్య ఛందస్సును ఆదరించి విప్లవ 
శంఖారావం పూరిస్తూ 'మహా ప్రస్థానం” ఆలపించినపుడు గేయాన్నీ వ్యవహార భాషనూ 
చేపట్టాడు. ఇది యొక సత్సంప్రదాయంగా నిలిచిపోయే సూచనలున్నాయి. 

వచన రచన విషయంలో ఇప్పటికీ పూర్వ పద్ధతిని పాటించేవారు ఉత్తాలమైన 
సాహిత్యన్థానం కలవారూ లేకపోలేదు. విశ్వనాథ సత్యనారాయణ గారు, నోరి 
నరిసింహశాస్రిగారు వంటి కొద్దిమంది నవలల్లోను వాచకాల్లోను సరళ గ్రాంథికాన్ని 
ఆదరిస్తూ ఉన్నారు. పూర్వతరం గొప్ప నాటక రచయితలందరూ ధర్మవరం కృష్ణమార్యులు, 
కందుకూరి వీరేశలింగం, పానుగంటి లక్ష్మినరసింహారావు, తిరుపతి వేంకటకవులు, 
బలిజేపల్లి లక్ష్మీకాంతం మొదలైనవారు గ్రాంథికభాషనే చేపట్టారు. తెలగునకు నూతన 


83 


ప్రక్రియలని చెప్పదగిన గేయము, నాటిక, ఏకాంకిక, కథానిక, గల్పిక, వచన కవిత్వం 
వంటి పెక్కు ప్రక్రియల్లో వ్యవహార భాషకే పట్టాభిషేకము. ఈ రీతులన్నీ 1930ల 
నాటికి యువకులుగా ఉండిన సాహితీపరులు ఆచరణలోనికి తెచ్చినవే. యువతరం 
ఎప్పుడూ సంస్కారం పక్షాన విప్లవంవైపున ఉండడం సహజం. వయసు మళ్ళిన కొద్దీ 
వారే మళ్ళీ సమన్వయవాదులుగా పరిణతి చెందుతూంటారు. ఇది మానవ స్వభావ 
చక్రపరిభ్రమణంలో అభ్యస్తమైన విషయము. గత ఏబది ఆరువది సంవత్సరాల్లో 
వార్తాపత్రికలు నడపడం దేశంలో ప్రవేశించింది. వాటిల్లో మాస, పక్ష వార, దినపత్రికలు 
క్రమంగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ రకం వ్యవసాయంలో కూదా వెనుకటి తరంలో 
సులభగ్రాంధికము, ఇటీవలి సంవత్సరాల్లో శిష్టవ్యహారభాష చోటు చేసుకున్నాయి. 
సులభగ్రాంధికమనగా రేఫద్వయ నిర్భంధమూ, అర్జానుస్వారయోగమూ ఉపేక్షించడము, 
క్షేశకరమైన సంది విధానాన్ని విడిచిపట్టి కొంతవరకూ విసంధి పాటించడము, దీర్హ 
సంస్కృత సమాసాలు, శ్లేషయమకాద్యలంకారాల సందడిని పఠించడం సులభార్థప్రతీతి 
గల పదజాలం ప్రయోగించడము, ఈ మొదలైన భాషా సంస్కారము. నామప్రత్యయాలు 
క్రియాంతాలు పూర్వభాషలో వలెనే ఉంటాయి. ఇటీవల సర్వస్వేచ్చా ప్రియులైన 
యువసాహిత్యకులు వీరవ్యవహార భాషకు మొగ్గుతున్నారు. ఏమైనా సాహిత్యం అన్నది 
దైనందిన వ్యవహారం కంటె కొంత ఉన్నతమై, ఉదాత్తమై, సభ్యమై ఉండక తీరదు. 
కానినాడది సాహిత్యం మానవుణ్ణి కేవల భౌతిక వాతావరణాన్నుంచి పైకి ఎత్తి భావములు 
ప్రక్షాళనంచేసి, హృదయం పునీతం చేసి, మెత్తపరచి, సమద్భష్టిని శిక్షించి అలౌకికత్వానికే, 
గ్రాహ్యమైన దివ్యత్వానికి ఆధిరోహింప చెయ్యడం అని అన్ని కాలాల్లోను అన్ని దేశాల్లోను 
విజ్ఞులు అయినవారు భావిస్తూ వచ్చారు. భాష దీనికి ప్రముఖ సాధనం. ఇతర కళలునూ 
సంభావ్యములే. మానవ హృదయాన్ని మృదులీకరించి విప్పారితం చెయ్యడానికి తోద్చదేది 
గ్రాంథిక శైలి అయినా ఒకటే; వ్యవహార భాష అయినా ఒకటే. ఏదైనప్పటికీ అత్యధిక 
సంఖ్యాకులైన జనావళికి ఉపగమ్యమై, ఆనందదాయకమై, తిరిగి వారు తమతమ 
ప్రతిభ మేరకు సాహిత్య సృష్టిలో ప్రయోగించడానికి అనువైనదై ఉండాలి. 
ఇతిశివమ్‌. 


రడ 


01201. ౧2౮6 








